వేధ చేయబడిన గ్రహములే మ వరాహమిహిర 


పాఠకులకు ముఖ్య గమనిక 


పంచాంగరచన బహుక్తిష్టమైనది. కత్తిమీద సాములాంటిది.! 
గురుపరంపరానుగతంగా నాకు సంప్రాప్తించిన జ్ఞానాన్ని కఠోరమైన 
| సాధనతో సానపెట్టుకుంటూ, ప్రాచీనగ్రంధ భాందాగారాన్ని 
మధిస్తూ ఈ సంచాంగరచన చేస్తున్నాను. ' 
వీలైనంతవరకు ఈ పంచాంగమును ఈషన్మాత్ర దోష రహితంగా | 
ప్రపంచానికి అందించాలనేదే నా ప్రయత్నం. ముద్రణకు ముందుగా 
అక్షర కూర్చులు చేయాలి. మానవమాత్రులం గనుక కొండగచో | 
శ ఏదేనీ అక్షరదోషం వాటిల్లితే క్షంతవ్యడిని, తామరతంపరగా | 
పంచాంగకర్తలు పుట్టుకరావటం, పుంఖాను పుంఖాలుగా. 
పంచాంగాలు ప్రజాబాహుళ్యంలోకి వస్తూండటం, పంచాంగకర్తలు ' 
| స్వీయమనుగడ కోసం పరస్పర నిందారోపణలు చేసుకుంటూ | 
వీధుల పడటం వలన నిజమైన పండితులు సైతం ప్రజల నుండి. 
అవమానాలు, అవహేళనలు ఎదుర్కోవటం జరుగుతున్నది. ' 
జ్యోతిషము కూడా ఒక శాస్త్రము... సైన్స్‌. 
ఎంతగొప్పగా సాధన చేశామన్న అంశంపైనే పంచాంగపు, 
నిక్కచ్చితనం ఆధారపడి ఉంటుంది. సైన్స్‌లో ఒక అంశాన్ని 
కనుక్కొన్ని తెరమీదకి తెస్తే... అదే అంశానికి సంబంధించి 
విరుద్ధమైన అంశం కొన్నాళ్ల తరువాత ప్రతిపాదితమవుతుంది. 
అలాగే ఏ శాస్త్రమైనా అంతే. శాస్త్రాన్ని నమ్మనివారు పంచాంగాన్ని 
చూడనవసరం లేదు. దైవాన్ని వేదశాస్త్ర పురాణాల్ని వైదిక ధర్మాన్ని 
నమ్మినవారు మాత్రమే పంచాంగం చూడాలి. ఇటువంటి వారి, 
కోసమే ఈ పంచాంగం తప్ప, నిరీశ్వర వితండవాదం చేసే పండిత 
శ్రేష్టుల కోసం కాదని నా మనవి. 
ఇట్లు, 
భవదీయుడు ఖ్‌ 
పొన్నలూరి శ్రీనివాస గార్గేయ, ళ్ళి! 


ష్‌ 


\ 


WN 


TI 


i 


సంచాంగ విశిష్టత | |] 


ఈ పంచాంగము దుక్చంస్మారయుతమై దృక్సిద్దాంత అయనాం' 
లతో గణించబడినది. ఇందలి గ్రహస్థితులు, తిధి నక్షత్ర సమయము 
లన్నియు శాస్త్ర ప్రమాణమునకు, ప్రత్యక్షదర్శనమునకు ఖచ్చితంగా 
' సరిపోవును. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రములకు మధ్యగల విజయ 
వాడ పట్టణమునకు (16.32 ఉత్తర అక్షాంశము, 80.82 తూర్పు 
రేఖాంశము) సంస్మరించబడినది. ఈ పంచాంగంలో ఇచ్చిన నిత్య గ్రహ 
స్ఫుటాలు ఉదయం 5గంటల 30నిముషములకని గమనించాలి. 
తిధి నక్షత్ర యోగ కరణములకు అంత్య సమయాలను, వర్ణ గ 
దుర్ముహూర్త అమృత సమయాలకు ప్రారంభాంత్య సమయాలతో 
పాటు, నిత్యం సూర్యోదయ, చంద్రోదయాలు, నక్షత్ర పాద ప్రారం 
సమయాలు, పితృతిధి నిర్ణయాలు, రాహుకాల సమయాలు, మాస 
వారీగా అభిజిత్‌ నక్షత్ర ప్రారంభ అంత్య సమయాలతో పాటు, 
ప్రతి రరోజులకు ఒకమారు బ్రాహ్మీముహూర్తం, ప్రాతఃసంధ్య, 
గోధూళి, సాయంసంధ్యా సమయాలను ఇవ్వడమైనది. సందిగ్ధ పర్వది 
నాలకు ధర్మశాస్త్ర నిర్ణయాలను తెలియజేస్తూ, దృగ్గణిత ప్రకారంగా 
తేదీల నిర్ణయం ఇవ్వడమైనది. సుముహూర్తాలతోపాటు, పండుగ 
పర్వదినాలలో పూజా సమయాలు ఇవ్వడమైనది. బాలారిష్ట దోషాలు, 
'నక్షతపాద దోషాలు లేని సిజేరియన్‌ ఆపరేషన్లకు సమయాలను 
ఇచ్చిననూ, వైద్యులదే తుది నిర్ణయమని భావించాలి. న్యూయార్క్‌ 
పంచాంగము, శుభ సమయాలు, పర్వదినాలు ఇవ్వటమైనది. 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఇతర జిల్లాలు, చెన్నై బెంగళూరు, 
మైసూరు నగరాల వారు ఈ పంచాంగమందిచ్చిన దేశాంతర సంస్కార 
పట్టిక ప్రకారం సుముహూర్తములను సంస్కరించుకొనేది. 
దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్లేయ 
భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త 


[ss 


Pers 


= 


నిత్యనైమిత్తిక కర్మలకు దృగ్గణిత పంచాంగములే ప్రామాణికములు ర్‌ 
బ్ర వ శ PE FEE Pe లో 7 న 


త్రీ శుభకృత్‌ - ముఖ్య గ్రహస్థితులు 


. కాలసర్పయోగంలోనే శ్రీ శుభకృత్‌ ఉగాది పురుడు పోసుకోనుంది 

. రవి, కుజ గ్రహాలకు శ్రీ శుభకృత్‌లో ఎలాంటి ఆధిపత్యాలు రాలేదు. | త్త 

. 354 రోజులు సాగే శ్రీ శుభకృత్‌లో రాజు శని 347 రోజులు : 

శతృగ్రహ నక్షత్రమైన ధనిష్టలోనే సంచారం 

. ఏప్రిల్‌ 4 మకరరాశిలో 28వ డిగ్రీలో శని, కుజుల సంఘర్షణ 

. ఏప్రిల్‌ 12 రాహువు మేషరాశిలోకి, కేతువు వృశ్చికరాశిలోకి ప్రవేశం 

. ఏప్రిల్‌ 18 వామనద్వాదశిన గురువు స్వక్షేత్రమైన మీనరాశిలోకి ప్రవేశం 

. ఏప్రిల్‌ 29 నుంచి జూలై 12 వరకు 75 రోజులు శని అతిచార నడం 

. చైత్ర అమావాస్య 80 ఏప్రిల్‌ 2022 మేషరాశిలో రాహుగ్రస్త పాక్షిక 

సూర్యగ్రహణం జరుగును, ఇది భారత్‌లో కనపడదు 

9. వైశాఖ పూర్ణిమ 16 మే 2022 తులారాశిలో కేతుగ్రస్త సంపూర్ణ 
చంద్రగ్రహణం గోచరించును. ఇది కూడా భారత్‌లో కనపడదు. 

10. మే 24 నుంచి జూన్‌ 17 వరకు మేషంలో శుక్ర రాహువుల కలయిక 


ర ఎ రకాల మి 


సో! 


సూర్యగ్రహణం. భారత్‌లో కేవలం ముగింపు మాత్రమే కనపడును, 

18.కార్తిక పూర్ణిమకు 8 నవంబరు 2022 మేషరాశి భరణిలో సంపూర్ణ | 
చంద్రగ్రహణం. భారత్‌లో పాక్షికంగా ముగింపు మాత్రమే కనపడును. | 

14. ఈ డిశంబరు 4 నుంచి 2028 ఫిబ్రవరి 24 వరకు రోహిణిలో 
కుజగ్రహ వక్ర సంచారం ప్రపంచారిష్ట యోగం. 

15.రాబోయే 2028 జనవరి 17 నుంచి మీనరాశికి ఏలినాటి శని, 
కర్కాటక రాశికి అష్టమ శని, వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని ప్రారంభం (క! 

దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 


రవి శ్లో! జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం। 
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం॥ 
ఘృణిః పాతు శిరోదేశం, సూర్యః ఫాలం చ పాతు మే 
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతః ప్రభాకరః 
ఘూణం పాతు సదా భానుః అర్క పాతు తథా 
జిహ్వం పాతు జగన్నాధః కంఠం పాతు విభావసు 
స్మంధౌ గ్రహపతిః పాతు, భుజౌ పాతు ప్రభాకరః 
అహస్మరః పాతు హస్తా హృదయం పాతు భానుమాన్‌ 
మధ్యం చ పాతు సప్తాశ్వో నాభిం పాతు నభోమణిః 
ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్టినీ 
ఊరూ పాతు సురశ్రేష్టో, జానునీ పాతు భాస్కరః 
జంఘే పాతు చ మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః 
పాదౌ బ్రద్నః సదా పాతు, మిత్రో పి సకలం వపుః 
వేదత్రయాత్మక స్వామిన్‌ నారాయణ జగత్చతే 


మవారం - చంద్రకవచము 


చంద్ర శ్లో! దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం । 
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం॥ 
శశీ పాతు శిరోదేశం భాలం పాతు కలానిధిః॥ 
చక్షుషీ చంద్రమాః పాతు (శ్రుతీ పాతు నిశాపతిః ॥ 
ప్రాణం క్షపకరః పాతు ముఖం కుముదబాంధవః। 
పాతు కంఠం చ మే సోమః స్మంధే జైవాతృకస్తథా॥ 
కరౌ సుధాకరః పాతు వక్షః పాతు నిశాకరః । 
హృదయం పాతు మే చంద్రో నాభిం శంకరభూషణః॥ 
మధ్యం పాతు సురగ్రేష్టః కటిం పాతు సుధాకరః। 
ఊరూ తారాపతిః పాతు మృగాంకో జానునీ సదా ॥ 
అబ్ధిజః పాతు మే జంఘే పాతు పాదౌ విధుః సదా। 
చంద్రోఖిలం వపుః॥ 


రాజా 


'వోడి వేడి వో! 


SECs 


EE 


చంద్రులను 


HD. 
| 
చై! 


AON 
IRINA AIS 


కుజ ్లో॥ ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం । 
కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం ॥ 


అంగారకః శిరో రక్షేత్‌ ముఖం వై ధరణీసుతః । 
ఢ్రవౌ రక్తంబరః పాతు నేత్రే మే రక్తలోచనః ॥ 


నాసాం శక్తిధరః పాతు ముఖం మే రక్తలోచనః । 
భుజౌ మే రక్తమాలీ చ హస్తా శక్తిధరస్తథా॥ 


వక్షః పాతు వరాంగశ్చ హృదయం పాతు రోహితః। 
కటిం మే గ్రహరాజశ్చ ముఖం చైవ ధరాసుతః॥। 


జానుజంఘే కుజః పాతు పాదౌ భక్తప్రియః సదా। 
సర్వాణ్యన్యాని దాంగాని రక్షేన్మే మేషవాహనః॥ 


బుధ శ్లో! ప్రియంగు కలికాశ్యామం రూపేణాప్రతిమం బుధం । 
సౌమ్యం సౌమ్యగు పేతం తం బుధం ప్రణమామ్యహం ॥ 
బుధస్తు పుస్తకధరః కుంకుమస్య సమద్యుతిః। 
పీతాంబరధరః పాతు పీతమాల్యానులేపనః॥ 
కటిం చ పాతు మే సౌమ్యః శిరోదేశం బుధస్తథా। 
నేత్రే జ్ఞానమయః పాతు శ్రోత్రే పాతు నిశాప్రియః॥ 
ఘూణం గంధప్రియః పాతు జిహ్వాం విద్యాప్రదో మమ। 
కంఠం పాతు విధోః పుత్రో భుజౌ పుస్తకభూషణః॥। 
వక్ష పాతు వరాంగశ్చ హృదయం రోహిణీసుతః। 
నాభిం పాతు సురారాధ్యో మధ్యం పాతు ఖగేశ్వరః॥। 
జానునీ రౌహిణేయశ్ళ పాతు జంఘేఖిలప్రదః । 
పాదౌ మే బోధనః పాతు పాతు సౌమ్యోఖిలం వపుః ॥ 


గురువారం - గురు కవచము 


గురు శ్లో! దేవానాంచ బుషీణాంచ గురుం కాంచన సన్నిభం । 
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ॥ 

బృహస్పతిః శిరః పాతు లలాటం పాతు మే గురుః 

కర్ణౌ సురగురుః పాతు నేత్రే మేభీష్టదాయకః॥ 


oe 


UNS 


సి 


జిహ్వాం పాతు సురాచార్యః నాసం మే వేదపారగః। 
ముఖం మే పాతు సర్వజ్ఞః కంఠం మే దేవతాగురుః॥ 
భుజా వంగీరసః పాతు కరౌ పాతు శుభప్రదః। 
స్తనౌ మే పాతు వాగీశః కుక్షిం మే శుభలక్షణః॥ 


నాభిం దేవగురుః పాతు మధ్యం పాతు సుఖప్రదః। 

కటిం పాతు జగద్వంద్యః ఊరూ మే పాతు వాక్పతిః॥ 
జానుజంఘే సురాచార్యః పాదౌ విశ్వాత్మకః సదా। 
అన్యాని యాని దాంగాని రక్షేన్మే సర్వతో గురుః॥ 


శుక్రవారం - శుక్ర కవచము 


శుక్ర శ్లో హిమకుండ మృణాళాభం దైత్యానం పరమం గురుం । 
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ॥ 
శిరో మే భార్గవః పాతు భాలం పాతు గ్రహాధిపః॥ 
నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే మే చందనద్యుతిః॥ 


పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవందితః। 
వచనం చోశనాః పాతు కంఠం శ్రీకంఠభక్తిమాన్‌॥ 


భుజౌ తేజోనిధిః పాతు కుక్షిం పాతు మనోవ్రజః। 
నాభిం భృగుసుతః పాతు మధ్యం పాతు మహీప్రియః॥ 


కటిం మే పాతు విశ్వాత్మా ఊరూ మే సురపూజితః। 
జానుం జాద్యహరః పాతు జంఘే జ్ఞానవతాం వరః॥ 


గుల్ఫౌ గుణనిధిః పాతు పాతు పాదౌ వరాంబరః॥ 
సర్వాణ్యంగాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృతః॥। 


(శనివారం - శని కవచ ) 


శని శ్లో నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం । 
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ॥ 


ఓం శ్రీ శనైశ్చరః పాతు భాలం మే సూర్యనందనః॥ 
నేత్రే ధాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః॥ 


నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా! 
స్నిగ్ధ్థకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః॥ 


MG Se Scr 


ale వేడి te Meg! 


TN | 
nis 
ede de పడి Ne 


స్కంధౌ పాతు శనిశ్రైవ కరౌ పాతు 

వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా॥ 

నాభిం గ్రహపతిః పాతు మందః పాతు కటిం తథా। 

ఊరూ మమాంతకః పాతు యమో జానుయుగం తథా॥ 
పాదౌ మందగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః। 
అంగోపాంగాని సర్వాణి రక్షేన్‌ మే సూర్యనందనః॥ 


వారం - రాహు కవచము 


రాహు శ్లో॥ అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం | 
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం॥ 
నీలాంబరః శిరః పాతు లలాటం లోకవందితః। 
చక్షుషీ పాతు మే రాహుః (శ్రోత్రే త్వద్ధశరిరవాన్‌॥ 
నాసికాం మే ధూమ్రవర్ణః శూలపాణిర్ముఖం మమ। 
జిహ్వాం మే సింహికాసూనుః కంఠం మే కఠినాంఘ్రికః॥ 
భుజంగేశో భుజౌ పాతు నీలమాల్యాంబరః కరౌ। 
పాతు వక్షస్థలం మంత్రీ పాతు కుక్షిం విధుంతుదః॥ 
కటిం మే వికటః పాతు ఊరూ మే సురపూజితః। 
స్వర్భానుర్ణానునీ పాతు జంఘే మే పాతు జాద్యహా॥ 
గుల్ఫౌ గ్రహపతిః పాతు పాదౌ మే భీషణాకృతిః। 
సర్వాణ్యంగాని మే పాతు నీలచందనభూషణః॥ 


గళవారం - కేతు కవచము 


కేతు శ్లో॥ ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం । 

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ॥ 
చిత్రవర్ణః శిరః పాతు భాలం ధూమ్రసమద్యుతిః। 
పాతు నేత్రే పింగలాక్షః శ్రుతీ మే రక్తలోచనః॥ 

ఘ్రూణం పాతు సువర్ణాభశ్చిబుకం సింహికాసుతః। 

పాతు కంఠం చ మే కేతుః స్కంధౌ పాతు గ్రహాధిపః॥। 
హస్తౌ పాతు సురశ్రేష్టః కుక్షిం పాతు మహాగ్రహః। 
సింహాసనః కటిం పాతు మధ్యం పాతు మహాసురః 


ఊరూ పాతు మహాశీర్నో జానునీ మేతికోపనః। 
8 సర్వాంగం నరపింగలః॥ 


ele పోడి వోరి వో 


bor 


10 చైత్రపూర్ణిమన ఇంద్రపూజనాచరిస్తే కోరికలు సిద్ధించును - దేవీపురాణం 


ధర్మశా[స్తాలు - పర్వదిన నిర్ణయాలు 


(శ కృష్ణాష్టమి -శీ కృష్ణజయంతి | 


(శావణమాసంలో బహుళ అష్టమి తిధి అర్లరాత్రి వ్యాప్తి ఉన్న రోజునే స్మార్త, మాధ్యులు 
శ్రీకృష్ణాష్టమిని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీ శుభకృత్‌ 2022 ఆగస్టు 18 గురువారం 
శ్రావణ బహుళ అష్టమి తిధి అర్థరాత్రి వ్యాప్తిలో ఉన్నందున స్మార్తులు మాధ్వులు ఆచరిస్తారు. 
కానీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీకృష్ణజయంతి నిర్ణయానికి నియమాలు వేరుగా ఉండును. 

Ses నిర్ణయం : అథ వైష్టవశ్రీకృష్ణజయస్తీనిర్ణయః 

8.5, A 

సింహేర్మ రోహిణీయుక్తా నభః కృష్ణాష్టమీ యది! 
రాత్రర్థపూర్వాపరగా జయన్తీ కలయాపి చ॥ 
శ్రావణస్య సితాష్టమ్యాం పజ్బాస్యే న చేద్రవిః। 
తదా భాద్రపదే కుర్యాజ్జయన్లీ రోహిణీయుతా। 
యస్మిన్‌ వర్షే జయంత్యాఖ్యో యోగో యది న లభ్యతే! 
జన్మాష్టమ్యేవ విద్వద్భిస్తయా కార్యా మహాఫలా॥... 
సప్తమీవిద్ధాష్టమ్యాం శుద్ధాయా రోహిణ్యాస్సద్‌భావేపి సా పరిత్యాజ్యా! 
శుద్ధాష్టమ్యాం వహ్నివిద్ధ్దాయా రోహిణ్యాస్సద్‌భావే సాపి న జయన్తీ 
కిన్తు సప్తమీసమృర్మరహితాయామష్టమ్యాం కృత్తికాసమృర్మరహితాయా 
రోహిణివ్యస్సద్భావే జయస్తీతి వైష్ణవానాం రాద్దాన్తః॥ 
అష్టమ్యాం వా నవమ్యాం వా దశమ్యాం యది రోహిణితీ। 
సా జయన్తీతి విఖ్యాతా విష్ణువ్రతపరాయణైః॥ 
పై శ్లోకాన్ని పరిశీలించిన పిదప, శ్రీకృష్ణజయంతి పర్వదినానికి నియమాలు ఏమంటే... 
1. రవి సింహరాశిలో ఉండి తీరాలి 
సప్తమితో కూడిన అష్టమి యందు రోహిణి ఉన్ననూ వీలు లేదు. 
అలాగే కృత్తిక కలిసిన రోహిణి ఉన్ననూ జయంతికి పనికిరాదు. 
సూర్యోదయం నుంచే రోహిణి నక్షత్రం ఉండితీరాలి 
సప్తమి తిధి కలవని అష్టమి, లేదా కృత్తికతో కలవని రోహిణి ఉంటేనే శ్రీ కృష్ణజయంతి. 
6. అష్టమి లేకున్నా నవమైననూ, దశమైననూ రోహిణి ఉంటేనే జయంతి అంటారు. 
6. శ్రావణం కాకున్నా భాద్రపద బహుళంలోనైనా ఆచరిస్తారు. ఇది వారి సంప్రదాయం. 
పైన చెప్పిన నియమాల ప్రకారంగా వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణజయంతి 
పర్వదినాన్ని 2022 ఆగస్టు 20 శనివారం రోజున జరుపుకొనుటకు అభ్యంతరముండదు. 


| సరస్వతీదేవి ఆవాహనం - ఉద్వాసనం | 


మూలేషు స్థాపనం దేవ్యా పూర్వాషాధా సుపూజనం। 

ఉత్తరాసు బలిందద్యాత్‌ (శ్రవణేన విసర్ణయేత్‌॥। - ధర్మసింధు 
మూలాదౌ పూజనం దేవ్యాశ్శవణాదౌ విసర్దనమ్‌। 

తావుభౌ నిశి చేత్‌ స్యాతాముభే ప్రాతః పరేహ్ని। - బ్రహ్మండపురాణం 


మలు పం 


చైత్ర బ. 134 శనివారం శతభిషా నక్షత్రం వస్తే మహావారుణి అంటారు. 11 
మూల నక్షత్ర ప్రధమపాదంలో సరస్వతీ దేవిని ఆవాహనం చేసి, పూర్వాషాఢ నక్షత్రంలో 
విశిష్ట పూజలు గావించి, శ్రవణానక్షత్ర తొలి పాదమందు సరస్వతీ దేవిని విసర్జించాలి. 
మూల, శ్రవణా నక్షత్రాల తొలి పాదములు రాత్రి సమయాలలో వచ్చినచో, మరునాటి 
ప్రాతకాలములలో పూజించాలి. ప్రామాణిక దృగ్గణిత ప్రకారంగా 2022 అక్టోబరు 2 
ఆదివారం ఉదయం 8.58 వరకు మూల నక్షత్ర మొదటిపాదమున్నది. 
2 అక్టోబరు ఆదివారమే సరస్వతీదేవిని ఆవాహనం చేయాలి. 
8 అక్టోబరు సోమవారం పూర్వాషాఢలో సరస్వతీదేవికి విశేష పూజలాచరించాలి. 
శ్రవణం ప్రధమ పాదము 4 మంగళవారం రాత్రి సమయంలో ఉన్నందున 
మరునాడు 5 అక్టోబరు బుధవారం సరస్పతీదేవ్యుద్వాసనము గావించాలి. 


(డాలకమానల. వత నగియములు 
క్షీరాబ్ది ద్వాదశి నిర్ణయము - నవంబరు 4 
ద్వాదశ్యాం కార్తికే శుక్లే హరిం క్షీరాబ్టిశాయినమ్‌! 
పూజయేత్‌ తులసీమూలే ప్రదోషే మునిపుజ్జవ॥ - విష్ణుపురాణం 
తా॥ కార్తికశుద్ధ ద్వాదశిన ప్రదోషంలో క్షీరాబ్టిశయనుడగు శ్రీహరిని తులసీచెట్టు మొదలి 
యందు పూజించవలెనని విష్ణుపురాణము తెల్పినది. 2022 నవంబరు 4 శుక్రవారం 
'ప్రదోషంలో ద్వాదశితిధి వ్యాప్తి ఉన్నది. కనుక పైనిర్ణయానుసారం నవంబరు 4 క్షీరాబ్దిద్వాదశి. 
చుల్క వ్రత నిర్ణయము - నవంబరు 5 
ఊర్జే శుక్లే మునిశ్రేష్ట ద్వాదశ్యాముదయే రవేః। 
చుల్మవ్రతం ప్రకర్తవ్యం సుతసౌభాగ్యవృద్ధయే॥ - స్మృతి చంద్రిక 
తా॥ కార్తిక శుక్ల ద్వాదశిన చుల్మవ్రతము. దీనినే చుల్మద్వాదశి అంటారు. ద్వాదశి ఉదయ 
వ్యాప్తినే గ్రహించాలి. సంతాన సౌభాగ్యానికై చుల్మవ్రతం ఆచరించాలని స్మృతిచంద్రిక 
తెల్పినది. నవంబరు 5 శనివారం కార్తిక శు.ద్వాదశి తిధి ఉదయవ్యాప్తిలో ఉన్నందున 
సంతాన సౌభాగ్యవృద్ధి కొరకు చుల్మవ్రతం ఆచరించవలెను. 
గమనిక- క్షీరాబ్ది ద్వాదశి, చుల్మద్వాదశి తిధి వ్యాప్తిలో వ్యత్యాసాలు ఉన్నవి. ఒక్కోసారి 
రెండూను ఒకేరోజు రావచ్చు, లేదా రెండురోజులలో రావచ్చు. పాఠకులు రెండింటికీ 
తిధి వ్యాప్తిలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించగలరు. 
కార్తిక పూర్ణిమ (త్రిపురోత్సవ నిర్ణయము - నవంబరు 7) 
శ్రీ శుభకృత్‌లో పూర్ణిమ తిధి నవంబరు 7 సాయంత్రం 4.16 నుంచి మొదలై, 8 
మంగళవారం సాయంత్రం 4.81 వరకు వ్యాప్తి ఉన్నది. కార్తిక పూర్ణిమ సందర్భంగా 
భక్తులు, వత్తులతో దీప ప్రజ్వలనాలు చేస్తారు. రెండు రోజులలో పూర్ణిమ తిధి ఉంటే 
వత్తులు ఏ రోజున వెలిగించాలనే సందేహం వచ్చును. వాట్సాప్‌లలో ఎవరికి తోచిన విధంగా 
సందేశాలు పంపటంచే అనేకమందికి సందేహాలు ఏర్పడుతున్నాయి. 
మీ సందేహానికి నివృత్తి ఇదుగో... 
అస్యామేవ సాయంకాలవ్యాపిన్యాం (త్రిపురోత్సవః కార్యః 
పూర్ణమాస్యాం తు సంధ్యాయాం కర్తవ్యస్రిపురోత్సవః। 
దద్యాదనేన మన్రేణ ప్రదీపాంశ్చ సురాలయే! - నిర్ణయసింధు 


| వైశాఖ శు.తదియన లక్ష్మీ నారాయణ పూజనాచరించాలి - భవిష్యోత్తరం 18 


| కార్తిక పూర్ణిమ - చంద్రగ్రహణం - ఓ వివరణ | 


కార్తిక పూర్ణిమకు, మహాకార్తికి వ్యత్యాసమున్నది. కార్తిక పూర్ణిమ ప్రతి సంవత్సరము 
(ప్రదోషవ్యాప్తితో ఉన్న పూర్ణిమ రోజున ఆచరించాలి. మహా కార్తికి పర్వదినం ప్రతి 
సంవత్సరం రావచ్చు, రాకపోవచ్చు. బహుళ పాడ్యమితో కూడిన పూర్ణిమ భరణి, కృత్తిక, 
రోహిణి నక్షత్రాలలో వస్తేనే మహాకార్తికి అంటారు. ఒక్కోసారి అశ్వని నక్షత్రంలో కూడా 
వస్తుంది. అలా వచ్చినచో మహా కార్తికిగా పిలవరు. కార్తిక పూర్ణిమకు ఆలయాలలో 
వత్తులతో దీప ప్రజ్వలన చేస్తారు. కానీ మహాకార్తికికి స్నానాదులు ఆచరిస్తారు. ఈ రెండింటి 
మధ్య వ్యత్యాసాన్ని గమనించేది. ఈ నేపథ్యంలో ఖగోళంలో నవంబరు 8 మంగళవారం 
మహాకార్తికి పర్వదినాన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తున్నది. 
ఆలయాలలో వత్తులతో దీప ప్రజ్ఞులనాలను నవంబరు 7 కార్తిక పున్నమి రోజే ఆచరిస్తారు. 
కార్తిక పూర్ణిమ నవంబరు 8 కానే కాదు. నవంబరు 8 వచ్చే పర్వదినం పేరు మహాకార్తికి. 
ఈనాడు అచరించాల్సినది స్నానాదులని గమనించాలి. నవంబరు 8 చంద్రగ్రహణం 
ఐనందున ఉదయ సమయంలోనే స్నానాదులు ఆచరించి, దైవ దర్శనాలు చేసుకొనేది.కొన్ని 
ఆలయాలలో ఉదయం నుంచే దర్శనాలు నిలిపివేయవచ్చు. ఇలాంటి సమయాలలో గృహం 
లోనే ఉదయ సమయంలో తొలి 8 గంటలలోనే పూజాదులు నిర్వహించుకొనేది. తిరిగి 
సాయంత్రం గ్రహణానంతరం శుద్ధి కార్యక్రమాన్ని ఆచరించేది. చంద్ర గ్రహణ సమయాలు 
29వ పేజీలో ఇవ్వబడినవి, గమనించేది. 
ధాత్రీపూజ - నవంబరు 8 
అస్యామేవ పరవిద్ధాయాం ధాత్రీపూజా కార్యా! 
ధాభ్రీమహీరుహే మూలే కార్తిక్యాం నృపసత్తమ। 
భుక్వా దత్వా చ విప్రాణామగ్నిష్టోమఫలం లభేత్‌! 
తా॥ ధాత్రి అనగా ఉసిరిక. బహుళ పాడ్యమితో కలిసిన పూర్ణిమ నాడు ఉసిరిక చెట్టును 
పూజించి, ఈ వృక్ష ఛాయయందు భోజనమును చేయాలి. అనగా ఉసిరిక చెట్టు నుంచి వచ్చే 
గాలులను అధికసమయం పీల్పాలని భావము.కనుక ధర్మశాస్త్ర నిర్ణయాలమెరకు పూర్ణిమ 
బహుళ పాడ్యమితో కలిసి ఉన్న 2022 నవంబరు 8 మంగళవారం రోజునే ధాత్రీపూజ 
ఆచరించాలి, ఖగోళంలో చంద్రగ్రహణం సంభవిస్తున్నందున గ్రహణ స్పర్శకు ముందే 
ధాశ్రీపూజ నిర్వహించుకొని, మూడు గంటల ముందే భోజనాదులను ముగించుకొనేది. 
తులసీ ఉద్యాపన 
ఆశ్వయుక్కుక్షపక్షస్య ఏకాదశ్యాం నరాధిప। 
సమ్యక్‌ స్నాత్వా చ నద్యాదావారభేత్‌ తులసీవ్రతమ్‌। 
కార్తికస్య సితే పక్షే ద్వాదశ్యాం వా యథావిధి! 
కురుదుద్యాపనం సమ్యక్‌ పూర్ణిమాయామథాపి వా। 
తా॥ ఆశ్వీజ శుక్ల ఏకాదశిన తులసీ వ్రతం ప్రారంభించి, కార్తిక శుక్ల ద్వాదశి లేక పూర్ణిమ 
తిధులు ఉదయకాలవ్యాప్తిలో ఉండగా తులసీవ్రత ఉద్యాపన చేయాలని నిర్ణయసింధు, 
స్మాంధం పేర్కొన్నవి. భారత ప్రభుత్వ ఆమోదిత ప్రామాణిక దృగ్గణిత పంచాంగరీత్యా 
2022 నవంబరు 5 శనివారం శుక్ల ద్వాదశి, లేక నవంబరు 8 మంగళవారం పూర్ణిమ 
తిధులు ఉదయవ్యాప్తిలో ఉన్నందున, ఈ రోజులలో తులసీ ఉద్యాపన ఆచరించాలి. 


12 మహావారుణి రోజున పవిత్ర గంగాస్నానం మహా పుణ్యప్రదం 
తా॥ పూర్ణిమ సాయంకాల వ్యాప్తి సమయంలోనే త్రిపురోత్సవమును (కార్తిక పూర్ణిమ) 
చేయాలి. సాయం సమయములో అలయమునందు క్రింది మంత్రము ఉచ్భరించుచూ 
కార్తిక దీప ప్రజ్ఞులన చేయాలి. - నిర్ణయసింధు. 
మంత్రం - 'కీటాః పతంగా మశకాశ్చవృక్షా జలే స్థలే యే విచరంతిజీవాః 
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినో భవంతు నిత్యం శ్వపదాశ్చవిప్రా 
దృగ్గణిత రీత్యా నవంబరు 7 సోమవారం పూర్ణిమ తిధి సాయంత్ర వ్యాప్తి ఉన్నది. 8 
మంగళవారం లేదు. ధర్మశాస్త్రమైన నిర్ణయసింధు [గ్రంధానుసారం 2022 నవంబరు 
7 సోమవారం కార్తికపూర్ణిమ. ఈనాడే త్రిపురోత్సవము ఆచరించాలి. 
కార్తికవ్రత ఉద్యాపన నిర్ణయము - నవంబరు 7 
అథోర్దవ్రతినస్సమ్యగుద్యాపనవిధిం శ్రుణు। 
ఊర్జే శుక్లచతుర్ధశ్యాం కుర్యాదుద్యాపనం ప్రతీ! 
తులస్యా హ్యుపరిష్టాత్తు కుర్యాన్మణ్ఞపికాం శుభామ్‌! 
తులసీమూలదేశే తు సౌవర్థాం పూజయేద్లరిమ్‌। 
అతో దేవా ఇతి ద్వాభ్యాం జుహూయాత్‌ 'తిలపాయసమ్‌। 
తతో గాం కపిలాం దద్యాత్‌ పూజయేత్‌ విధివద్గురుమ్‌॥ 
తా॥ శుక్ల చతుర్ణకితో కూడిన పూర్ణిమన కార్తికవ్రతోద్యాసన ఆచరించాలి. తులసీమాత మూలమందు 
పీఠం ఏర్పరిచి, విష్ణువును ఆరాధించాలి. ఈ సమయంలో తెల్ల నువ్వులతో చేసిన పాయసాన్ని 
నివేదించాలి. అవకాశం ఉన్నవారు గురువుని పూజించి, కపిలగోవును దానమిచ్చుదురు. పై 
గ్రంధానుసారం డృగ్గణిత రీత్యా 2022 నవంబరు 7 సోమవారమే కార్తికవ్రతోద్యాపనము. " 
జ్వాలాతోరణ నిర్ణయము - నవంబరు 7 
అస్యామేవ పూర్ణిమాయాం ప్రదోషవ్యాపిన్యాం జ్వాలాతోరణం కార్యమ్‌। తదుక్తం 
కాలాదర్శే కార్తికే పూర్ణిమాసే తు సాయంకాలే భవేద్యది! జె 
సా తిథిస్సకలా తస్మిన్‌ జ్వాలాతోరణమాచరేత్‌॥ దినద్వయే సాయంకాలవ్యాప్తా పరైవ। 
తదుక్తం చన్లోదయే (ప్రాతీస్సంకల్పమారభ్య ్రవృత్తత్వాత్‌। ప 
తా॥ జ్వాలాతోరణానికి పూర్ణిమ ప్రదోషకాలవ్యాప్తి ఉండాలి. 2 దినములందు పూర్ణిమకు 
సాయంవ్యాప్తి ఉన్నచో పరదినమే గ్రహించాలి. ప్రాతఃకాల సంకల్ప సమయము ఆరంభించి, 
ఆ దినాన జ్వాలాతోరణ ఛాయలో కుమారస్వామిని ఉంచవలెను. కనుక 2022 నవంబరు 
7 సోమవారం పూర్ణిమ తిధి ప్రదోష కాలములో ఉన్నందున, 7 సోమవారమే జ్వాలాతోరణం, 
మహాకార్తికీ నిర్ణయము - నవంబరు 8 
ఇయమేవ భరణీకృత్తికారోహిణీయోగవశాన్మహాకార్తికీత్యుచ్యతే। 
సా పరవిద్దా (గ్రాహ్యా ! అత్ర భవిష్యత్సురాణమ్‌। 
కార్తికీ పౌర్ణమాసీ తు భూతవిద్ధా భవేద్యది। 
సా త్యాజ్యైవ పరా గ్రావ్యో ప్రతిపన్నిశ్రితా సదా। - స్మృత్యంతరము 
తా॥ కార్తికమాసంలో పూర్ణిమ తిధి భరణి, కృత్తిక, రోహిణి నక్షత్రాలతో వచ్చినచో మాత్రమే 
మహాకార్తికీ అందురు. ఈ మహాకార్తికీని చతుర్దశితో కూడిన పూర్ణిమను వదిలి పాడ్యమితో 
కూడిన పూర్ణిమను గ్రహించి స్నానాదులు ఆచరించాలి. ఒక్కోసారి మహాకార్తికి పర్వదినం 
రావచ్చును, రాకపోవచ్చును. శుభకృత్‌లో 2022 నవంబరు 8 మంగళవారం మహాకార్తికీ. 


14 వైశాఖ శురిమి న అపరాజితాదేవీ పూజ చేయాలి. - బ్రహ్మవైవర్తనము 


మాసశివరాత్రి ధర్మశాస్త్ర నిర్ణయములు | 


బ.చతుర్దశి తిధి అర్ధరాత్రి వ్యాపినిగా గ్రహించాలి. మాసశివరాత్రికి ప్రదోషవ్యాప్తి చతుర్దశిని 
(గహించరాదని, నిశీధి వ్యాప్తి చతుర్దశినే గ్రహించమని ధర్మశాస్త్ర గ్రంధములు స్పష్టం 
చేస్తున్నవి. మాసశివరాత్రి, మహాశివరాత్రి నిర్ణయాలలో రెండు రోజులలో తిధి ఉన్నప్పుడు 
“హూర్వేద్యుః పరేద్యుః ఉభయేద్యుః అనుభయేద్యుః” అను 4 విధములుగా నిర్ణయములు జరుగును. 
పూర్వేద్యుః పరేద్యురుభయేద్యురనుభయేద్యురితి। 

తత్రాద్యయోరసన్టేహః ముఖ్యకాలవ్యా ప్తేస్సత్వాత్‌। 

తా॥ అర్ధరాత్రి వ్యాప్తి నాల్గు రకములు. 1.ముందురోజు అర్థరాత్రిలో తిధి ఉండుట 
(పూర్వేద్యుః) 2.రెండోరోజు అర్ధరాత్రి తిధి వ్యాప్తి (పరేద్యుః) 8.రెండు దినాలలో అర్ధరాత్రిలో 
తిధి వ్యాప్తి (ఉభయేద్యుః) 4.రెండు దినముల అర్ధరాత్రి తిధి లేకుండుట (అనుభయేద్యుః). 


ధ 


మొదటి రెండు పద్ధతులలో ఎలాంటి సందేహం లేనే లేదని ధర్మశాస్త్రాలు పేర్కొన్నవి. 
తృతీయపక్షే పరా గ్రాహ్యా! ఉక్తల్బ్చ స్మాన్టే - దినద్వయేన్యర్థరాత్రే వర్తతే యా చతుర్దశి। 
తదా పరైవ కర్తవ్యాన తు పూర్వా కదాచన॥। 
తా॥ ఈ పద్ధతిలో 2 దినాలలో అర్ధరాత్రి తిధి వ్యాప్తి ఉన్నప్పుడు (ఉభయేద్యుః), రెండవ 
దినమునే గ్రహించాలి. మొదటి దినమును గ్రహించరాదని స్మనపురాణం పేర్కొంది. 
చతుర్ధపక్షేపి పరా గ్రాహ్యాః ఉక్తణ్బ స్మాన్టే - దినద్వయే యదా న స్యాన్మధ్యరాత్రే చతుర్ణశీ। 
తదా పూర్వాం పరిత్యజ్య కర్తవ్యా సా నరైః పరా॥ 
తా॥ 2రోజులలో అర్ధరాత్రి తిధి లేని నాల్గవపద్ధతిలో (అనుభయేద్యుః) కూడా పరదినమునే 
(గ్రహించాలి, పూర్వదినము గ్రహించరాదని స్మన్షపురాణం స్పష్టంగా 'పేర్మొన్నది. 
అర్థరాత్రి అనగా (నిశీధి)- మహా నిశాతు విజ్షేయా మధ్యస్థ ఘటికాద్వయం॥ 
నేటి సూర్యాస్తమయం నుంచి రేపటి సూర్యోదయం వరకున్న రాత్రి సమయంలో ఖచ్చిత 
మధ్య భాగాన్ని అర్థరాత్రి అంటారు. అంతేకానీ రాత్రి 12 గంటలని కాదు. ఈ అర్థరాత్రి సమయానికి 
ముందు 24 నిముషాలు (ఘడియ), తర్వాత 24 నిముషాలు వెరసి 48 నిముషాలు నిశీధి 
అనబడును. ఈ సమయమే మాస లేక మహాశివరాత్రికి ముఖ్యము. మాసశివరాత్రి లేక 
మహాశివరాత్రి పర్వదిన నిర్ణయాలకు ప్రదోష వ్యాప్తి మాత్రమే ఉండాలని ఎక్కడా చెప్పబడలేదు. 
నిర్ణయసింధు - తత్రేతి రాత్రాయామ చతుష్టయే పూజా విధానాత్‌ యస్మిన్టినే అధికారాత్రి 
వ్యాప్తి సాగ్రాహ్యా సాయ్యేతు పూర్వైవేతి హేమాద్రిరూచితవాన్‌। వస్తుతస్తు ప్రతిమాస కృష్ణ 
చతుర్దశ్యామపి |అతః ప్రదోష నిశీధ ఉభయ వ్యాప్యైవ నిర్ణయః॥... మాఘమాసంలో వచ్చె 
శివరాత్రి లేక ఇతర మాసములలో వచ్చే మాసశివరాత్రి చతుర్దశిని అర్ధరాత్రి వ్యాప్తిగా 
(నిశీధి) స్వీకరించాలి. కేవలం ప్రదోష వ్యాప్తిని గ్రహించి మాసశివరాత్రిని నిర్ణయించరాదు. 
ధర్మసింధు - యత్ర ప్రతిమాసం కృష్ణచతుర్దశ్యాం శివరాత్రి (వ్రతం కామ్యం అనుష్టీయతే 
| తత్ర మహాశివరాత్రి వ్రతవత్‌ నిశీధ వ్యాప్యైవగ్రాహ్యా ॥ప్రతి బ.చతుర్దశి శివరాత్రి వ్రతము 
కామ్యము. మహాశివరాత్రి నిర్ణయించినట్లే మాసశివరాత్రికి కూడా అర్థరాత్రి వ్యాప్తియే కావలెను. 
కనుక ధర్మసింధు, నిర్ణయసింధు, స్మృతికౌస్తుభము, వీరమిత్రోదయము, పురుషార్థ 
చింతామణి మొదలైన ధర్మశాస్త్ర నిర్ణయాల ప్రకారం మాసశివరాత్రికి కానీ, మహాశివరాత్రికి 
నిశీధి వ్యాప్తి గల బహుళ చతుర్దశినే స్వీకరించాలి. 
ప్రదోషవ్యాప్తి గల చతుర్దశిని స్వీకరించరాదని స్పష్టం చేసినవి. 


ఆషాఢ శుక్ల నవమి ఐంద్రీదేవిని ఆరాధించాలి - భవిష్యోత్తరము 25 


| వైష్ణవ తిరు నక్షత్రములు -2022-23 | 


2022 ఏప్రిల్‌ 
10 శల్వపిల్లర్‌ తి॥న॥ 
16 మధురకవి యాళ్వార్‌ తి॥న॥ 
20 పెరియ పెరుమాళ్ళు తి॥న॥ 
80 వడుహనంబి తి॥న।॥ 
2022 మే 
2 ఉయ్యకొండార్‌ తి॥న॥ 
6 ఉదయవర్‌(రామానుజ జయంతి) 
7 మొదలియాండాన్‌ తి॥న॥ 
183 తేవప్పెరుమాళ్‌ తి॥న॥ 
31 తిరుక్కోట్యూర్‌ నంబి తి॥న॥ 
2022 జూన్‌ 
12 నమ్మాళ్వార్‌ తిరువాయ్‌ మొలిపిళ్ళ 
13 పెరియభట్టర్‌ శ్రీరామపిళ్ల కోయి 
కందాడై అణ్జన్‌ తి॥న॥ 
2022 జూలై 
2 మారనూరునంబి తి॥న॥ 
9 పెరియాళ్వార్‌ వడక్కు తిరువీధి పిల్ల 
10 శ్రీమన్నాధముని తి॥న॥ 
11 శఠకోప రామానుజ జియ్యర్‌ 
29 (ప్రతివాది భయంకర అణ్జన్‌ తి॥న॥ 
2022 ఆగస్టు 
1 ఆండాళ్‌ యుదిగిరి నాచ్చియార్‌ 
కందాడై తోడప్పర్‌ తి॥న॥ 
8 బదరీనారాయణప్పెరుమాళ్‌ తి॥న॥ 
10 శ్రీ పుండరీకాక్షర్‌ - శ్రీ ఆళ్వందార్‌ 
20 పెరియవాచ్చాంపిళ్ళ తి।॥న॥ 
21 పరవస్తు పట్టీరథిరాన్‌ జియ్యర్‌ 
2022 అక్టోబరు 
ర్‌ తిరువేంగళముడయాన్‌ వేదాంత 
దేశికర్‌ తి॥న॥ 
29 మళవాళ మహాముని తి॥న॥ 
2022 నవంబరు 
1 పొయిఖయాళ్వార్‌ పిల్లలోకాచార్యర్‌ 
2 పూఢత్తాళ్వార్‌ తి॥న॥ 
8 పెరియాళ్వార్‌ తి॥న॥ 
6 అరుళాళ్ళెప్పెరుమానెంబెరుమానార్‌ 
7 సంపిళ్ళ తిరు మంగయాళ్వార్‌తి॥న॥। 
8 తిరుప్పాణియాళ్వార్‌ తి॥న॥ 
27 తొండరొడిప్పొడి యాళ్వార్‌ పెరియ 
నంబి తి॥న॥ 


2028 ఫిబ్రవరి 
4 ఎంబార్‌ తి॥న॥ 
7 తిరుముడిశ యాళ్చార్‌ తి॥న॥ 
10 కూరత్తాళ్వార్‌ తి।|న॥ 
2023 మార్చి 
1 తిరుక్కచ్చినంబి తి॥న॥ 


03 వేదవ్యాస తీపు! 10 కవీంద్ర తీ॥పు॥ 
14 సత్యప్రియ తీ॥పు॥ 

ల వాగీశ తీ॥పు॥ 26 సత్యవిజయధ్వజ 
03 విద్యాధిరాజ 07 రామచంద్ర తీ॥పు॥ 
జూన్‌ 

01 సత్యసంధ తీ॥పు॥ 13 సత్యాభినవ తీ॥పు॥ 
16 సత్యపూర్ణ తీ॥పు 17 రఘువర్య తీ॥పు॥ 
జూలై 

08 సత్యాధిరాజ తీపు 18 జయ తీ॥పు॥ 
28 సత్యాధీశ తీ॥పు॥ 

ఆగ 

04 సత్యవర తీ॥పు॥ 13 రాఘవేంద్ర తీ॥పు॥ 


06 సత్యేష్ట కామ తీ॥పు॥ 25 మాధవ తీ॥పు॥ 
అక్టోబరు 

02 సత్యపరాయణ తీ॥పు॥ 

నవంబరు 

05 వేదనిధి తీ॥పు॥ 12 విద్యానిధి తీపు! 
28 పద్మనాభ తీ॥పు॥ 

డిశంబరు 

09 రఘునాధ తీ॥పు॥ 18 అక్షోభ్య తీ॥పు॥ 
2023 జనవరి 

03 రఘోత్తమ తీ;పు!॥ 14 సత్యకామ తీ॥పు॥ 
14 నరహరి తీ॥పు॥ 

2028 ఫిబ్రవరి 

01 సత్యజ్ఞాన తీ॥పు॥ 

02 విష్ణుచిత్త రామానుజ 

26 సత్యవ్రత తీ॥పు॥ 
2028 మార్చి 

08 సత్వబోధ తీ॥పు॥ 


ఆషాఢ శు 10న మహాలక్ష్మిని పూజిస్తే అధిక శుభాలు - స్మాందం 
పత ou 
పంచకరహితం - విమర్శ జ్ఞ 


తెలుగు రాష్ట్రాల నుంచి వెలువడే పంచాంగాలలో ముహూర్త నిర్ణయ విషయంలో 
1, కనిపించే ఒక అంశం పంచకరహితం. ఈ పంచకరహితాన్ని అనుసరించాలా?... 
+] వద్దా?.. అనే అంశంలో వేలాదిమంది శాస్తాచరణ పరాయణులలో తీవ్రసంశయం [= 
... నెలకొంటుంది. పాటించకపోతే ఏదైనా దుష్పరిణామాలు సంభవిస్తాయేమోననే ఆందోళన (శ్లో. 
జూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పాఠకులకు అందిస్తున్న ఖచ్చిత సమాచారమిది. ఢ 
శాస్త్రం ఏది చెప్పినా నిక్కచ్చిగా, కర్మశంగానే చెబుతుంది. 
పాటించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు జనహితం కోసం 
ఎప్పుడైనా కొంత వెసులుబాటు కల్పించుకోవటం సహజం. 
అంతమాత్రాన ఒక అంశంలో సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్యకు 
అనేక రకాలైన వెసలుబాట్లు కల్పించటమనేది ఖచ్చితంగా శాస్త్రవిరుద్ధమే. 
ఒకవిధంగా చెప్పాలంటే శాస్త్ర ద్రోహం కూడా అవుతుంది. 
: అసలేమిటీ పంచకరహితం? ముహుర్త నిర్ణయం చేసేటప్పుడు తిధి, వార, నక్షత్ర, 
|] లగ్న సంఖ్యలను కలిపి 9చే భాగించినప్పుడు, శేషం 1వస్తే మృత్యు పంచకమని, 
2వస్తే అగ్నిపంచకమని, 4వస్తే రాజపంచకమని, 6వస్తే చోరపంచకమని, 8వస్తే | 
[క] రోగపంచకమని అంటారు. మిగిలిన 8, 5, 7, 9 సంఖ్యలు శేషంగా వస్తే ముహూర్తం [4 
పంచకరహితమైనదని, శుభప్రదమైనదని దీని సారాంశం. 
ఒకవేళ పై ప్రకారంగా పంచకరహితం కాకుంటే గత తిధి, తాత్మాలిక లగ్న 2 
సంఖ్యలను కలిపి 9చే భాగించగా శేషం 3,5,7,9 వస్తే మార్తాండ పంచకరహితమని, శ 
శుభప్రదంగా భావించాలని ఒక వెసులుబాటును కల్పించారు. Z 
ఇంతటితో ఆగక కేవలం పంచకరహితం కోసంగా మరో 2రకాలైన ధృవక | 
ద్ధతులంటూ ఏర్పాటు చేసి ఇంకో రెండు వెసులుబాటులను ఇచ్చారు. wz 
జ అసలు ఈ విధానాన్ని శాస్త్రమే పేర్కొందా?... రామాయణ, మహాభారతాది ౫ 
మహాకావ్యాలలో సైతం ప్రక్షిప్తాలు కనపడుతున్న నేపథ్యంలో... ఈ అశాస్త్రీయ విధానం శ 
కూడా.. ఎవరో తమ పాండిత్య (ప్రకర్ష ప్రదర్శనోత్సాహంతో చేసిన ప్రక్షిప్త పాఠంగానే 
భావించవలసి ఉంటుందని స్పష్టంగా తెలుస్తున్నది. 
(| అందుకే ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, విశిష్ట పంచాంగకర్త అయిన దైవజ్ఞ పొన్నలూరి 
=| శ్రీనివాసగార్గేయ గారు వంటి దిగ్గంతులు, ఈ పంచకరహిత అంశాన్ని లుప్తం చేసి! 
[=| తమ పంచాంగాన్ని ప్రతి సంవత్సరం వెలువరిస్తున్నారు. కేవలం ఒకటి, రెండు... 
/ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ పంచకరహితమనే విధానం ప్రజానీకంలో ' 
సందిగ్గతను కలుగచేసి అంతటా దుర్వవస్థను కలుగజేయటం సమంజసమూ కాదు, 
శ్రేయోదాయకమూ కాదు. అనేక రకాల వెసులుబాటులను కల్పించిన ఈ అశాస్త్రీయ 
పంచకరహిత వ్యవస్థకు స్వస్తి చెప్పి, శాస్త్ర ప్రయోజనాలను కాపాడటం అందరి విధి... [... 
బాధ్యతా కూడా, అందుకే ఈ అప్రధానమైన అంశాన్ని పాటించవలసిన అవసరమూ, | 
అగత్యమూ కూడా లేదు. పంచకరహితం లేకుంటే ఎలాంటి దుష్పరిణామాలు, ({ 


es 


శ్రీ శుభకృత్‌ ప్రామాణిక సూర్యసిద్ధాంత 'కాలయోగం ప్రైమ్‌ పంచాంగం 1896 


చంద్రోదయం: ఉ౦7.55 
చంద్రాస్తమం;: రా౦08.56 


శు. తదియ: సా4, 59 


చంద్రోదయం: ఉ06. 35 | చంద్రోదయం: ఉ07. 15 


చంద్రాస్తమం: ర07.03 | చంద్రాస్తమం: రా07.59 


శు.విదియ:సా6. 20 
రేవతి: మ2. 08; చంద్ర 


శు.పాద్వమి:రా8ి. 20 
ద్య మేష ప్రవేశం మ2. 09 
51 


ఉత్తరాభాద్ర; మ8. 82 
వర్జ్యం:రా2. 50-4 21+ 
దుర్ము:రా11. 50-12. 38 
అమృత:మ11.07-12.35 
శుక్లయోగం:ఉ9. 18 
కింస్తుఘ్నకరణం:ఉ9. 38 
బవకరణం:రారి, 20 


వర్జ్యం: ఉ9. ౩0-11.08 
రా10.57-12.33 


దుర్శు:ఉ10.14-11.02 |దుర్ముఉ8. 86-9. 25 


అమృత: మ11. 53-1.28 
బ్రహ్మయోగం:ఉ6. 16 
ఇంద్రయోగం:రా.తె3. 43 
బాలవకరణం:ఉ7. 16 


అమృత: ఉ6, 24-7. 57 
వైధృతియోగం:రా1. 43+ 
గరజికరణం:సా4, 59 
వణిజకరణం:రా. తె4, 35+ 


అభిజిత్‌: మ11. 50-12. 38 
నక్షత్రపాదప్రారంభాలు 


నక్షత్రపాదప్రారంభాలు |రా.కా:మ1, 44-3. 15 
ఉత్తేరాభాద్ర4 : ఉ9. 58| అభిజిత్‌:మ11. 50-12. 38 


రేవతి1 : మకి.38 
రేవతి2 : రా9.08 
రేవతికి : రా.తె2. 46+ 


శ్రీ శోభకృత్‌ ఉగాది 
వసంత నవరాత్రాంభం 
పితృతిధి : శు. పాద్యమి 


నక్షత్రపాదప్రారంభాలు 


అశ్వని1 : మ2.09 
అశ్వేని2 : రా7.58 
అశ్వనికి : రా.తె1. 40+ 


పితృతిధి : శు.విదియ 


09.04 తుల 09.50 
11,05 వృశ్చి 12.04 


196 శ్రీ శుభకృత్‌ ప్రామాణిక సూర్యసిద్దాంత 'కాలయోగం | పైన్‌” పంచాంగం 


పాఠకులకు ముఖ్యగమనిక 


ఈ కాలయోగం పంచాంగములోని ముహూర్తములన్నియు సూచితములే. 'స్వల్పాన్‌ దోష 
గుణాన్‌ గుణాంశ్చ గణితాన్‌ విశ్చిత్య శాస్తాత్ళుటం” అన్నట్లుగా దోషాలు స్వల్పమైనా గుణాధిక్యము 
కలవని భావము. విజయవాడ మినహా మిగిలిన ప్రాంతీయులందరూ ప్రక్క పేజీలోని దేశాంతర 
సంస్మార పట్టికననుసరించి, ఈ పంచాంగములో ఇచ్చిన ముహూర్త సమయాలలో హెచ్చు తగ్గులను 


సరిజేసుకొనవలసినది. ముహూర్తచింతామణి ముహూర్త మార్తాండం కాలామృతం "భర సింధు | 


వశిష్ట నారద భృగు గర్గసంహితాది గ్రంధాలలో, ఏకవింశతి మహాదోషాలలో రాహుకాల ప్రస్తావన 
లేదు. అందుచే ముహూర్త సమయంలో రాహుకాలం ఉంటే దోషం కాదు. 
పలు వెసులుబాట్లతో నిర్ణయించే పంచకరహితం అశాస్త్రీయం, మరియు శాస్త్రద్రోహం. కనుక 
మా పంచాంగములో పంచకరహితాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. పూర్వగణిత పంచాంగ తిధి 
నక్షత్రాలకు, దృగ్గణిత తిధి నక్షత్రాలకు సమయ వ్యత్యాసములుండును. పూర్వగణిత పంచాం 
గంలో కృత్తిక 4వపాద సమయానికి దృగ్గణితంలో రోహిణి నక్షత్రం జరుగుతున్నదనుకుందాం. 
దృగ్గణిత " రీత్యా రోహిణికి ముహూర్తము ఇచ్చెదము. ఆరోజున పూర్వగణిత పంచాంగంలోని 
నక్షత్రాన్ని దృష్టిలో ఉంచుకొని, కొందరు దృగ్గణిత పంచాంగ ముహూర్తాన్ని దూషించటం 
జరుగుతున్నది. కనుక విచక్షణతో గమనించేది. 
ముహూర్త సమయానికి రాశిచక్రంలో ఒక్కోసారి 
లగ్న సప్తమ, అష్టమస్థానాలలో చంద్ర లేక కుజుడు ఉండవచ్చు. 
అష్టమచందడ్ర, కుహిలుంటే ముహుర్తం ఎలా ఇచ్చారనే 
ప్రశ్న పాఠకులకు ఉదయించవచ్చు. 
లగ్న బిందువులకు, చంద్ర కుజులకు ఉన్న దూరాన్ని 
ఖచ్చిత డిగ్రీలలో గణించి, లగ్న సప్తమ అష్టమస్థానాలలో 
చంద్ర, కుజస్పర్భలు లేనివి ముహూర్తాలుగా ఇవ్వడమైనది. 


దైవ, దైవజ్ఞుల సన్నిధులలోను, భూసుర, వాక్సుద్ధిగల 
ఉత్తమ పురుషుల సమక్షంలో సుముహూర్తాలను నిర్ణయించుకొనిన 
వేలాది దోషాలు హరించునునని శాస్త్ర వచనములు. 
విజ్ఞులైన పండితులు వివిధ గ్రంధాధారములు చూపించి 
తర్మవితర్మములు చేయక, మీ ప్రాంతీయ ఆచారాలనుసరించి, 
దేశాచార కులాచార మతాచార జాత్యాచార వ్యవహారములకు తగినట్లుగా 
సుముహూర్తములను నిర్ణయించుకొని 
సకల శుభకార్యములను ఆచరించుట సర్వదా శ్రేయస్కరము. 
విజయవాడ మినహా మిగిలిన ప్రాంతీయులందరూ 
ప్రక్క పేజీలోని దేశాంతర సంస్కార పట్టికననుసరించి, 
ఆయా లగ్నాలకు తగినట్లుగా హెచ్చు తగ్గులను సరిజేసుకొని 
ఖచ్చిత ముహూర్త లగ్నసమయాలను నిర్ణయించుకోగలరు. 
పొన్నలూరి శ్రీనివాసగార్లేయ 
భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త 
హైద్రాబాద్‌ - విజయవాడ 


—_——™ 


శ్రీ శుభకృత్‌ ప్రామాణిక సూర్యసిద్దాంత 'కాలయోగం ప్రైమ్‌ పంచాంగం 197 


రాజమండ్రి 

ఏలూరు 

మచిలీపట్నం 

ఖమ్మం +02+02+01 
గుంటూరు |+02+02+01 
ఒంగోలు +02+02+02 


జగ్గయ్యపేట 

నెల్లూరు 

తిరుపతి 

చిత్తూరు 

కడప 

కర్నూల్‌ 

అనంతపురం |+14+15+15 
నల్గొండ +06+02+05 
శ్రీశైలం +08+08+08 
కరీంనగర్‌ |+054+04+02 
మెదక్‌ +09+08+07 
ఆదిలాబాద్‌ |+07+05+03 
నిజామాబాద్‌ |+10+08+07 
మ.బూబ్‌నగర్‌ |+11+11+11 
గుంతకల్‌ +15+16+16 
వరంగల్‌ 

చెన్నై 

బెంగళూరు 

మైసూరు 

హైద్రాబాద్‌ 


-12-11-11 |-09-08-08 
-07-06-06 |-06-05-05 
-05-04-04 |-04-03-03 
-02-02-02 |-02-02-02 
-01-01-02 |-03-03-03 
+01+01+02|+02+02+01 
+01+02+01100 +01+01 
+02+02+02|00 00 00 
+04+04+08|+02+01+02 
+01+01+02|+02+03+08 
+07+07+03|+01 00 00 
+11+10+06|+04+02+01 
+12+11+06|+03+09+00 
+12+12+08|+06+05+05 
+12+12+11|+10+10+10 
+16+15+12|+11+10+09 
+05+06+06|+06+07+07 
+08+08+07|+06+06+06 
+03+05+05|+07+09+10 
+08+09+09|+11+12+13 
+04+06+08|+11+14+15 
+08+09+10|+12+14+15 
+11+11+11]+11+11+11 
+16+16+13|+12+11+11 
+03+04+04|+06+07+08 
+08+07+02|-01-03-04 
+18+18+13|+10+11-08 
+23+12+17|+12+10+09 
+08+09+09|+09+10+11 


-11-12-12 
-09-10-10 
-09-09-09 
-06-06-06 
-04-04-04 
-02-02-02 
-03-03-02 
00 00 +01 
00 00 +01 
00 00 +01 
+02+02+03 
+02+02+03 
+01 00 +03 
+01+02+06 
00+02+06 
+04+05+08 
+10+10+11 
+08+09+12 
+06+06+06 
+06+06+07 
+08+07+07 
+12+11+11 
+13+12+08 
+14+13+12 
+11+11+11 
+10+11+13 
+07+06+06 
-04-03-02 
-07-08+13 
+09+10+15 
+10+09+09 


269 


మాసం - సుముహూర్తాలు 


శ్రీ శుభకృత్‌ వైత్ర 


198 


శ్రీ శుభకృత్‌ 'కాలయోగం' ప్రైమ్‌ ప్రామాణిక సూర్యసిద్దాంత పంచాంగం 


మంచిది 
మంచిది 
మంచిది 
మంచిది 
సామాన్యము 
మంచిది 
మంచిది 
సామాన్యము 
సామాన్యము 
మంచిది 


మంచిది 


దోషయుక్తం 
మంచిది 
దోషయుక్తం 
మంచిది 
మంచిది 
మంచిది 
జుడు, అష్టమంలో 


థ 


డ్రి 
(డ్రి 


తల్ల్తిమేనమామ | తల్తిమేనవమామ| మేనమామ 
తల్లి, తండ్రి | సామాన్యము 
౧? 


తల్లితం 
లా 
తల్లితం 
న్‌ 
మంచిది 
మంచిది 
తల్లితండ్రి 
తల్లితండ్రి 
ళా 
మంచిది 
మంచిది 
తల్లితండ్రి 
(se] 


దోష వివరణ 


= 


గో 


శిశువు | మంచిది 


తండ్రి 
ల్లి 


శిశు జనన నకత్ర పాద 


CEPR “68942 ఇంయల్లా “6184 gocee| eg 
8-79 howe soem cfee|60 


0౭౦౧26 'ంహజైయి “ంఆతయ్యాంయ్యావు 
09943 Rog “96903 rodfee| gg 
రం ఇంకా కోణ ట్రిగ్రి 
9 


P8'9-67 7 
MONEE RGORRE “69 49 Roa 
99 "ఓ-6199 owe foe cడీణరా 
(౧యంక్లరరంక్ల] “0ఎర్లాయాల్టింద్తి 'ఉయంణ| దండు 
Pq &ంయర్లా “68940 ode “07 7 హ్‌ 
999-989 763 Shots doe కలరా] 946 
ogogtntoeg ‘see ‘ge ‘eos yore 
991% Rote “6649 Rote 
T0'8-9199 _ ohoge 
MEQ qe fog rom 9 pA ee 
ఓ) 90 Rode geRRg 6960 godee 
T28-TI9g ంగరింంలా geyte See 
chee ‘Woes ‘eggs ‘CRE “రంజు 
89 GR RoR 9౦0 oe ₹7 pee Rose 
T9-Ltrg Oefes ౧౭౧౫ 


సామాన్యము సామాన్యము 


మంచిది 
దోష 


చతుర్ద లేక సప్తమంలో 


b=) 
అ 


యుక్తం 
షయుక్తం 
రే లగ్న కుండలిని వేసుకొని 


తల్లితండ్రి 
యంలో గురువు, 


మంచిది 
ధనానికి 
మంచిది 


దో 


సప్తమంలో కు 
దోషములనబడును. సప్తమ బుధుడు, 
= పంచాంగకర్త 


సితులను తెలై 
ల 

క్షుడు, 

ష్ష 

లేదు. 


బుధుడు, పంచమ లేక ద్వాదశ రవి, షష్టశు 
చంద్రుడు, నవమ రాహువులున్నచో బాలారి 


ద్వితీయ కేతువు, తృ 
ద్వాదశ రవి అనుభవంలో దోషములివ్వటం 


శిశుజనన సమయానికి ఉన్న నవగ్రహ 


పరిశీలించేది. లగ్నశని, 


GyogE “200020 ఈరైణతాోల “రయం 
09722 gods “00 7260 gorge 
097-92౧ అర్హెణణ్లింల్ల ౧౭/౯ 
MEQ Qe ‘hug ‘ong “యయిజ్రయి 
OF GR Rode ‘gp pe ఇంయాష్‌ ప్రల 
979-170 Oetws gage nog 
MMO ERRE ‘com ‘fege 707 ee 
WI-SST Waxy gg Grog 
mtg ‘pA ‘eoash ‘soos ‘eee | అం 
₹0 9౪ rote 8249 godee| gO 
018-779 _ ంసైణల్లాంయై 96 
౧9690060 RRR ‘RY Pe ‘TE 01S ఇంయల్లా 
LS TI-9TO0IS Soggy 


డె, 


768-8895 OWoge ఇర cheese 


"రాడంల్ల్లాంథడై కై 6౭నీణ ఇంట్ధె2ణ జా కరా 
“ంరంస్థయంి ఆరీణ 205209 ఇంగా గంయంంల్లులి ల్ల ౨౬ 
"ఇంతా ఇనిల కంజి ఇంకా కారాల "్పంథండై ఇల్లీణ 96 ఇంథయి. 
"లంరండై 99నిణ 2 ంైయ్యరకణండ కంయాండీథ నియర్లాయల్లు 


l= 


09 545 - ₹0 9౪౪ ౭708 


(29 రిం రరర 


gong) ౦ఇర్మిక్రర్గుంగ్‌ర్న Basse “ఆ౨థయాంయిరోం ధడి SUR ‘ong ne, యుతం ag] ఇంధాథాంణ (fe 
Rg) goggog gp Gag బొక్షంయిణ 'రంగంల్లాయుల CYR OEE pao ఇం ose poole ee ogo 
aon RgOy “యంయుయయిదయ్యిడా HORROR ROK PURO CPR రయం ‘aA 'కంయిణంగ్‌ం/ బొక్షంస్టిణ ౦౧౨9౮౪ 
fs 


271 


g |pmoes wpe ఇక్సియింతై goggos ts gadis ggox ge nsf gouge ous sig ofa guogqos 
f |e cogyon Wage ggog glislse ogy ogee ౦జర్లల్లయ్లుయి goes ggoy 'కాయాల్లంగర్లు ౦౧౨౧కి (యక 
§ ౫౫౫ gg oggoge ౦౮౦౮ ఇ soe ggg సుక ‘PLOR ONE ong Rg Sogo] ఇష్గా౨ర్రింల్ల బ్లొక్లెలస్లాణ 

ని = a౭ 9p LT-9e| eee | ogg gy 
(0 062 “2 “కా “02 “2 శై య ‘dg (య్‌ 'ళ్లా 61-02 Gr| ogg regs 
ఫా ల 9t-9x| అయం 7 Ate 
2 క్ల ఏ “ద ర ఆ “౨ “6 “జై 91-964 అధర 

ట్టి యై ge సు BT-ogea| సాయ్లాం | 0౪౦౮ ongeg 
2 yey ఓ-జల్లా! qeg| opog| 7g fog 
f, yu ఓ-ణర్లా qeg| ogame 67 Reg 
Es Ee (య సక ‘Ree 01-Aog|geog | ogg ంజద్లక్ల) 
ol ఇ జ “6 9-ea| 62 

ణ్‌ (a 9-౪9 69 Gael 79s 
9 Go BR 0౭-ఇిలా| ఇల్లా | జల్ల నాం... 
గ జై చరా ee Se Ge “యి “యై ఓ-రాక ®eg| (yey Meg 
జ న Lt-9ee| ర్హార్గాం | og సజ 
జ 61-ee| cel osGe rere) 


7+ te 
8౭1 అఆ 


a 


ఎ] కాం 91-9y| అలం ost 
న్‌ 91-99| Roy gs 
Gogo BT-egea| ago | oo 


ర్‌ం 78 AG 
8 ౭౫7 ఇం 
2 OR ‘ae భ్‌ 
a స" ‘8 929 
2 లె 
9 యడ 
0 o 
రిం 'యర్లూ 
C9 జ 
రొ లి 
2 (os 
ట్ట యి 
2 క 
శి “యా 
LR “ర 


78 eye 
ZT గూ 

ఖయ్యాం 
7‘ec ఇతర 


dm 


యూ 


0 
గ్‌ 
9 
hb 
"9 “యు egg 
భు « ॥ 
2 
జా 
[=] 
> 
(వ్‌ 


BOE DOERR] PEOPDP ANE PORE RSE | BRE Pe pe CN RE CE WORE 


ceteE'eRE'Qeyce' gers, celee'e eee ge] ieee Qe ఆయ్యాం [అ 
TEEN ETT TITTY 
Bee's] ‘epee gs, cE 
ME Poa eR AE లలా! erg At Dogger te EAN 
Neon‘ gs,0CRe “జి అ“ం8గింద శయ్యాం Ce | 'ఇంంయిణ Hee అయ్యం 
ఇ౯ిరాణింంయ్లిుణ' ఇషం | eng APR ERE ROY CAH 
‘AE Beep cRe Tepe gece ete'PoEe aes కం ese 
egg Ae ‘ele e290‘ poge'ghe 
AEP ACER Ege] 
న ఇణరిణయయం2 ఖం 
AEP ‘a5 ౨! sg al 
ఇ౯ఇరభాయంయపిఖ 
‘oer F'n tee] 
eng ‘Dope 
‘eps te Re Pe tele] 
ఇంర్లణియంపిఇ eng oPe'oerr te] eng mer Repo pe 
ITI 


278 


ల “| 


Poser AE 


శ్రీ శుభకృత్‌ 'కాలయోగం' (ప్రైమ్‌ ప్రామాణిక సూర్యసిద్ధాంత పంచాంగం 


HERRSNE GOL ౧౫౦౯ ౨909 NUR URE RE Ses “ఇర్గాయండై RoEgon ape Nhnlue ne Oe 62 
“ఇరధ్లాంణల్లాల్ల బిక్షం Se Rng pogly ‘Raga poEgs Nog soe ‘gem sR WA some eee 
some ఇ2 fas “కంర some ‘ce ,9౦02ఐషఐ 9p pognog “ఆ 9౦6/9 Gog Hale : ene కంల 


i ష్‌ 090 00 ౭1 


రా 
వా. 
య 
~~ 

B baw 8m wo 


RAE ఇయ. 29a gg | Ra సిం gage GR | goss gy |g య్లాం | gases అల్లా |r ఇంజ nase 6౧ 


రాం 
2 జ 
| ee gae | “యిలా * fe wg ే “అన్నా - ై న. ఇప్‌? “ఇకక 


శుభకృత్‌ 'కాలయోగం' (ప్రైమ్‌ (ప్రామాణిక సూర్యసిద్ధాంత పంచాంగం 


New HERr ED eM PEPE 
‘gogo 
REPRE OBER Pe Pm 
‘agence 

ong ReHOBEA PrP P‘ cE 
‘clee'cease' eyo 

శ్లీం్రలం ఆర్లాషోల్లిలైంప్‌ఖ“యఎిర్లా 


OBRA' నై nE 
“అఎంయ్ల అం జ్రిగింది ఆంద్హాం 
Pope cg 
Pog e'QeyoR' gece, 
egg‘ 
‘pager ele 
ఆ29'N.20డ 
“అంిండ్లోల్లంంయబ్లణ బల ఆ CE 
INT 
‘eee నా 


(| 


‘epee ఆజ్యం | 


CITC ETE 
‘pect యయ ఆంజగిలా 
౦౯౮22 6లంఆర్లపోలిైంప్‌ ఖం 
‘opciones gs, 
ESR EEO OBEA Hep ng 
‘gogo gs 
fepoegA'HoPe'cg 

“09 ఆయ నంల ఆం అగింజఆంద్బం 
OBA PERRO HR 
‘ieee eye go గణ 
ergo m'E 
“ఇంంంర్లాణంయ్ల లయం టగియఆయ్యాంం కణ 


91౮౧9 ఇంర 2జీ CH OBER PR 


‘ages ACE CER hee! ఆజం 


OREsR'CH BRA 
‘ee AE 
PRC OBEN PIE R'E R'E 


భష అంత 


AE Re EERE] Fete 


LICE TTT 


ACER epee] ౦౪౧9౬ 


౦ఆర్లబోల్లిైంప్‌ ఖ౧యంల్లోల్లింఎన్ల ణి ie 
“ంకయంక్‌ అంయంయింభగిం ఆం్యం 
ETT 
Bpege'oe'g,o 


FINN TT 


శ్రీ శుభకృత్‌ 'కాలయోగం'” (ప్రైమ్‌ (ప్రామాణిక సూర్యసిద్ధాంత పంచాంగం 2786 


‘oir ceo] Ferre 


౫ ఇ“ంలఆ2జిరింలి 
‘She Ae Ree 
౦౯౫కి ఆలం ఆల్లఖై 
నావా 
0౯22 Genome 

‘AE EE QPP EE 
ఢంధంజడిఖిలిటా' ఇఅ'ధొటా 
‘pee 
౦ఆర్లబ్లోల్లిై ఇంజ ఖో తయా 
cee 
ppg 
‘to‘cetee'epeE 
ras 
అం్లోంం0 రాయల ం కటిం 
అఎంండ్లోల్లింయిప్లణ 


0% ఆంయకంణ యం కనింయ అయ్యం 


ఇ౯రాణయంజిఖో 
‘oe FPR Che 
CITC TT) 
pee ete ARP ee ehe 
eng ఇంక ఆ9జీరీంలిం ఆల్లఖ 
PPA REP 40 
oes EON oBEA Pp 
‘owe TPR eerie 
BERR TCP OBEA PEPE 
‘agp tect 


గై 


PQ 


0౯ఇ2జింల్లం ఆల్లపో AC FE RD EE 
ceieeepee'neye gs eRe 
esg@en'oeA NER FP te 
cctee'eRe'eye' gc, Cre 
CRON DOBRA PE ఇంప te 
0092 ఆయ్‌ంల gs, Cre 


ORES CEH BEA PER 
ITEC 
ETT TET 
Go‘ ఆం అగింణ 


CCT TTT 
60ళఆయంలణ ఆం బని gc, CR 


274 శ్రీ శుభకృత్‌ 'కాలయోగం' (పైమ్‌ (ప్రామాణిక సూర్యసిద్ధాంత పంచాంగం 


ade de fees Bente ఉఆంంా౭ణథింాల Rone 


276 శ్రీ శుభకృత్‌ 'కాలయోగం' (ప్రైమ్‌ (ప్రామాణిక సూర్యసిద్దాంత పంచాంగం 


జన్మనక్షత్రవారీగా వివాహమునకు అనుకూల నక్షత్రాలు 


అశ్వని భరణి ౫: కృత్తిక 1వపాదం 
భరణి పుబ్బ పూర్వాషాఢ కృత్తిక ఉత్తర1(సింహం) రోహిణి శ్రవణం మృగశిర 
కృత్తిక ఉత్తర1(సింహం) | ఉత్తరాషాఢ రోహిణి శ్రవణం | చిత్ర8,4 (తుల) ధనిష్ట 

ఉత్తరాషాఢ మృగశిర అశ్వని ఆర్ట స్వాతి శతభిషం పునర్వసు విశాఖ 1,2,3 

చిత్ర3,4 (తుల) ధనిష్ట ఆ(ర్ట | పునర్వసు విశాఖ 1,2,3 | (తుల) పూర్వాభాద్ర పుష్యమి 
స్వాతి శతభిషం పుష్యమి | (తుల) పూర్వాభాద్ర ఆశ్లేష | ఉత్తరాభాద్ర అశ్వని మఖ 
ఉత్తరాభాద్ర ఆశ్లేష రేవతి | రేవతి అశ్వని మఖ మూల (మూల భరణి పుబ్బ పూర్వాషాఢ 


ఇ కృత్తక2.34వాదాలు రోహిణి 


రోహిణి హస్త శ్రవణం | మృగశిర చిత్ర1,2(తుల) | ఆర శతభిషం పునర్వసు 
మృగశిర చిత్ర1,2 (కన్య) ధనిష్ట ఆర్ట శతభిషం కృత్తిక విశాఖ4 (వృశ్చికం) శ్రవణం 
ధనిష్ట పునర్వసు విశాఖ4 | పుష్యమి అనూరాధ రోహిణి | పూర్వాభాద్ర ఆశ్లేష జ్యేష్ట 
(వృశ్చికం) పూర్వాభాద్ర పుబ్బ| ఉ.భాద్ర రేవతి ఆశ్లేష జ్యేష్ట | రేవతి అశ్వని మఖ ఉత్తర 
పుష్యమి అనూరాధ భరణి | _ భరణి పుబ్బ ఉత్తర కృత్తిక ఉత్తరాషాఢ2, 8,4 
ఉత్తరాభాద్ర అశ్వని మఖ |ఉత్తరాషాఢ 2,8,4 (మకరం)| (మకరం) రోహిణి హస్త 


కష్కగశిర 3.4 వాదాలు 


ఆర్ధ స్వాతి శతభిషం | పునర్వసు విశాఖ1,2,3(తుల)| పుష్యమి ఉత్తరాభాద్ర ఆశ్లేష 
పునర్వసు విశాఖ1,2,8(తుల) | ఆర్ట పూర్వాభాద్ర పుష్యమి ఉ| _ రేవతి భరణి పుబ్బ 
పూర్వాభాద్ర ఆశ్లేష రేవతి | త్తరాభాద్ర అశ్వని మృగశిర | పూర్వాషాఢ కృత్తిక ఉత్తర 
అశ్వని మఖ మూల ఉత్తర | మఖ మూల భరణి పుబ్బ | ఉత్తరాషాఢ1 (ధనస్సు) చిత్ర 
కృత్తిక ఉత్తరాషాఢ1 | హస్త పూర్వాషాఢ రోహిణి |మృగశిర ధనిష్ట8,4(కుంభం) 
(ధనస్సు) రోహిణి హస్త | చిత్ర ధనిష్టకి,4 (కుంభం) | అర్ద స్వాతి శతభిషం 


పుష్యమి అనూరాధ స్వాతి | ఆశ్లేష జ్యేష్ట రేవతి అశ్వని | మఘ అశ్వని భరణి పుబ్బ 
ఉత్తరాభాద్ర ఆశ్లేష జ్యేష్ట | మఘ కృత్తిక ఉత్తర పుష్యమీ | రోహిణి హస్త (శ్రవణం చిత్ర 
రేవతి భరణి పుబ్బ కృత్తిక | ఉత్తరాషాఢ 2,3,4 (మకరం)| పునర్వసు విశాఖ పుష్యమి 
ఉత్తర ఉత్తరాషాఢ2,3,4 | రోహిణి హస్త శ్రవణం ఆర్ట | _పూర్వాభా[ద్ర4 (మీనం) 
(మకరం) మృగశిర చిత్ర | స్వాతి పునర్వసు విశాఖ | మృగశిర ధనిష్ట1,2(మకరం) 
ధనిష్ట1,2 (మకరం) ఆర్ట | పూర్వాభాద్ర (మీనం) అనూరాధ ఉత్తరాభాద్ర 


భరణి పుబ్బ పూర్వాషాఢ | ఉత్తర కృత్తిక రోహిణి హస్త | హస్త రోహిణి మృగశిర చిత్ర 
కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ1 | _ ఉత్తరాషాఢ1(ధనస్సు) | ధనిష్టరి,4 (కుంభం) మూల 
(ధనస్సు) ఆర్ద మృగశిర | శతభిషం ఆర్ట స్వాతి అశ్వని, పునర్వసు విశాఖ అశ్వని 
చిత్ర స్వాతి ధనిష్టక,4 పునర్వసు విశాఖ జ్యేష్ట పుష్యమి పూర్వాభాద్ర1,2,8 
(కుంభం) శతభిషం పుష్యమి | పూర్వాభాద్ర1,2,3(కుంభం) | (కుంభం) అనూరాధ మఖ 
అనూరాధ ఆశ్లేష జ్యేష్ట మూల ఆశ్లేష మఘ పుబ్బ | భరణి పుబ్బ పూర్వాషాఢ 


శ్రీ శుభకృత్‌ 'కాలయోగం' (పైమ్‌ ప్రామాణిక సూర్యసిద్ధాంత పంచాంగం 277 
జన్మనక్షత్రవారీగా వివాహమునకు అనుకూల నక్షత్రాలు 


౫* ఉత్తర 2,3,4 పాదాలు 
హస్త రోహిణి శ్రవణం మృగశిర! మృగశిర చిత్ర ధనిష్ట1,2 స్వాతి ఆర విశాఖ పునర్వసు 
చిత్ర పునర్వసు ధనిష్ట1,2 | (మకరం) ఆర్ధ స్వాతి హస్త | పూర్వాభాద్ర4 (మీనం) రేవతి 
(మకరం) విశాఖ పూర్వాభాద్ర4| పుష్యమి అనూరాధ రేవతి ఉ| ఆశ్లేష జ్యేష్ట మూల మఖ 
(మీనం) పుబ్బ పుష్యమి త్తరభాద్ర ఆశ్లేష జ్యేష్ట పుబ్బ ఉత్తర ఉత్తరాషాఢ 
కృత్తిక2,3,4 (వృషభం) 
రోహిణి హస్త శ్రవణం చిత్ర 


స్వాతి ఆర్ధ శతభిషం | విశాఖ పునర్వసు హస్త ధనిష్ట పుష్యమి అనూరాధ ఆశ్లేష 
పునర్వసు ఆశ్లేష విశాఖ | మృగశిర3,4 (మిధునం) | జ్యేష్ట భరణి పుబ్బ స్వాతి 
పూర్వాషాఢ కృత్తిక1 (మేషం) 
జ్యేష్ట అశ్వని మఖ మూల | పుబ్బ అశ్వని పుష్యమి మఖ | ఉత్తర ఉత్తరాషాఢ ధనిష్ట చిత్ర 
ఉత్తర ఉత్తరాషాఢ కృత్తిక1 | అనూరాధ శ్రవణం మూల | మృగశిర8,4 (మిధునం) 
(మేషం) హస్త శ్రవణం చిత్ర పూర్వాషాఢ భరణి చిత్ర శతభిషం ఆర్ట 


అనూరాధ పుష్యమి రేవతి | ఆశ్లేష జ్యేష్ట రేవతి మఖ మూల| మూల మఖ పుబ్బ అనూరాధ 
ఉత్తరాభాద్ర పుబ్బ ఆశ్లేష చిత్ర కృత్తిక2, 3,4(వృషభం) స్వాతి, పూర్వాషాఢ రోహిణి హస్త 


జ్యేష్ట పూర్వాషాఢ ఉత్తర స్వాతి! ఉత్తర ఉత్తరాషాఢ రోహిణి | చిత్ర శ్రవణం మృగశిర1,2 

విశాఖ ఉత్తరాషాఢ శతభిషం, హస్త విశాఖ శ్రవణం | (వృషభం) ధనిష్ట విశాఖ పుష్యమి 

ధనిష్ట కృత్తిక2,3,4 (వృషభం "శతభిషం పూర్వాభాద్ర పునర్వసు4 (కర్కాటకం) 
మృగశిర1,2 (వృషభం) | పునర్వసు (కర్కా అనూరాధ! పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర 


పూర్వాషాఢ ౫ ఉత్తరాషాఢ 1వపాదం 


భరణి పుబ్బ పూర్వాషాఢ | ఉత్తరాషాఢ ఉత్తర అశ్వని | శ్రవణం హస్త చిత్ర భరణి 
కృత్తిక1(మేషం) ఉత్తర చిత్ర | కృత్తిక1 (వృషభం) శ్రవణం | మృగశిర8, 4(మిధునం)ధనిష్ట 
“ఉత్తరాషాఢ ధనిష్ట రేవతి | హస్త ఆర స్వాతి జ్యేష్ట మఖ| పునర్వసు1,2,8(మిధునం) 

మృగశిర3,4 (మిధునం) | శతభిషం పునర్వసు 1,2,3 | మఖ పుబ్బ విశాఖ పూర్వాభాద్ర 
స్వాతి ఆర శతభిషం జ్యేష్ట (మిధునం) విశాఖ రేవతి మూల మూల పూర్వాషాఢ అనూరాధ 

ఉత్తరాభాద్ర అనూరాధ పూర్వాషాఢ పూర్వాభాద్ర | ఉ.భాద్ర అశ్వని ఉత్తరాషాఢ 


*సత్తరాషాథ 2.3.4పాదాల| _ శేవణం | * ధనిష్ట12 పాదాలు 


రోహిణి హస్త శ్రవణం చిత్ర| ధనిష్ట చిత్ర మృగశిర1,2 | శతభిషం స్వాతి విశాఖ జ్యేష్ట 
ఉత్తరాషాఢ మృగశిర1,2 (వ్య వృష N పూర్వాభాద్ర పునర్వసు4 
ధనిష్ట పునర్వసు4 (కర్మా) | శతభిషం పుష్యమి అనూరాధ | (కర్మాటకం) ఆశ్లేష రేవతి 
విశాఖ మూల పూర్వాభాద్ర | ఉత్తరాభాద్ర రేవతి ఆశ్లేష అశ్వని మూల కృత్తిక ఉత్తర 
పుష్యమి అనూరాధ పూర్వాషాఢ భరణి పూర్వాషాఢ శ్రవణం | 2,3,4 (కన్య) ఉత్తరాషాఢ 
ఉత్తరాభాద్ర అశ్వని భరణి | ఉత్తర2,3,4 (కన్య) ఉత్తరాషాఢ _ రోహిణి హస్త శ్రవణం 


278 శ్రీ శుభకృత్‌ 'కాలయోగం' (ప్రైమ్‌ (ప్రామాణిక సూర్యసిద్ధాంత పంచాంగం 


జన్మనక్షత్రవారీగా వివాహమునకు అనుకూల నక్షత్రాలు 
17 భనిష వశ పాదాలు 


ఆర శతభిషం స్వాతి కృత్తిక | మూల పూర్వాభాద్ర విశాఖ | ఉత్తరాభాద్ర అనూరాధ రేవతి 
పునర్వసు1,2,3 (మిధునం) | పునర్వసు1,2,8(మిధునం) | జ్యేష్ట పుబ్బ పూర్వాషాఢ 

విశాఖ పూర్వాభాద్ర జ్యేష్ట | భరణి మృగశిర అనూరాధ | భరణి కృత్తిక ఉత్తర! స్వాతి 
రేవతి అశ్వని మఖ మూల | పుబ్బ ఉత్తరాభాద్ర అశ్వని మఖ | _ (సింహం) ఉత్తరాషాఢ 
రోహిణి ఉత్తర1 (సింహం) | పూర్వాషాఢ ధనిష్ట శ్రవణం చిత్ర3,4 (తుల) ధనిష్ట 
ఉత్తరాషాఢ (శ్రవణం రోహిణి చిత్ర8,4 (తుల) మృగశిర ఆర్ధ శతభిషం 


ఉత్తరాభాద్ర పుష్యమి రేవతి ఆశ్లేష జ్యేష్ట మూల | అశ్వని మూల భరణి హస్త 
అనూరాధ ఆశ్లేష ఆగ్ట జ్యేష్ట | హస్త అశ్వని కృత్తిక ఆర్ట | పూర్వాషాఢ రోహిణి శ్రవణం 
రేవతి భరణి పూర్వాషాఢ ఉత్తర 2,3,4 (కన్య) మృగశిర చిత్ర1,2 (కన్య) 
కృత్తిక ఉత్తర2,3,4 చిత్ర 1,2) ఉత్తరాషాఢ రోహిణి శ్రవణం | ధనిష్ట పునర్వసు విశాఖ4 
(కన్య) ఉత్తరాషాఢ మృగశిర | శతభిషం పునర్వసు ఉత్తరాభాద్ర| (వృశ్చి) పూర్వాభాద్ర రేవతి 
శతభిషం ధనిష్ట విశాఖ4(వృశ్చి) పూర్వాభాద్ర పుష్యమి అనూరాధ ఉ.భాద్ర 


వివాహ పొంతనలలో పాయింట్ల పట్టిక అశాస్త్రీయం 


18 లేక అంతకంటే అధికంగా పాయింట్లు వస్తే వివాహమనుకూలమని, 18 కంటే తక్కువుంటే 
వివాహం చేయరాదని వధూవర గుణమేళన పట్టిక భావం. అనుభవంలో గమనిస్తే 18 పాయింట్ల 
కంటే అధికంగా వచ్చిననూ వివాహములు విచ్చిన్నమై, ద్వితీయ వివాహాలు జరిగినవి. 18 కంటే 
తగ్గిననూ సుఖసంతోషాలతో ఉంటూ షష్టి పూర్తి జరుపుకున్న దంపతులు కూడా ఉన్నారు. అనుభవంలో 
వధూవర గుణమేళన పట్టిక పూర్తి అశాప్రీయమని బుజువైనది. వధూవర జాతకాలలో సంతాన కళత్ర 
ఆయుస్థానాధిపతుల మిత్రశతృత్వాలు, ఇతరములు పరిశీలించి వివాహ నిర్ణయాలను చేసుకోవాలి. 

తారాబలంలో క్షేమతారను శుభకరమైననూ,ఇరువురికీ గమనిస్తే ఒకరినుంచి లెక్కిస్తే 
క్షేమతారాబలం, ఇంకొకరి నుంచి లెక్కిస్తే నైధన తారాబలముండును. మరి క్షేమతార శుభకరమని 
స్వీకరించాలా ? లేక నైధన తారాబలం (ప్రమాదమని విసర్జించాలా ? అనుభవంలో పరిశీలిస్తే 
వివాహ పొంతన తారాబల నిర్ణయాలలో క్షేమతార, నైధనతారతో ఉన్న జంటలలో సమస్యలతో ఉన్న 
వారే అధికము. అతికొద్దిమందే సుఖశాంతులతో ఉన్నారు. ఇరువురి జాతకాలను వివాహ పొంతనకు 
లోతుగా పరిశీలించి, నిశ్చయ తాంబూలాదులను తీసుకొనేది. 

వృషభ తులా లగ్నాలలో జన్మించిన వారికి వివాహస్థానాధిపతి కుజుడు. వీరికి కర్మాటక సింహలగ్న 
జాతకులను కాకుండా మిగిలిన లగ్న జాతకులు అనుకూలం. కర్మాటక సింహలగ్న జాతకులకు 
వివాహాధిపతి శని గనుక కుజ శనులిరువురు శతృవులయినందున విసర్జించాలి. అలాగే కర్కాటక 
సింహలగ్న జాతకులకు తులా వృషభ కుంభ లగ్నాలు అనుకూలం కాదు. 

కృత్తిక మృగశిర పునర్వసు ఉత్తర చిత్ర విశాఖ ఉత్తరాషాఢలను ద్విరాశి నక్షత్రముల గల ప్రీ 
పురుషులకు వివాహము చేయవచ్చును. ఉదాహరణకు కృత్తిక1 మేషరాశి వారు పురుషుడుగను, 
కృత్తిక 2,3,4 వృషభరాశిలో జన్మించిన స్త్రీ గాను ఉండాలి. అనగా మొదటిరాశి పురుషరాశిగను, 
రెండవరాశి స్రీరాశిగాను ఉన్నచో శుభదాయకమని భావము. పై విధంగా ఇతర గ్రహసంచారాలను 
కూడా గమనించి సశాస్త్రీయంగా వివాహ పొంతన చేయాలే తప్ప, పాయింట్ల పట్టికపై ఆధారపడవద్దు. 


౧ 


5 
ర్స్‌ 
క: 
fe 
fe 
(mY 
7) 
(9) 
బి 
. 
2 
జ్‌ 
(7) 
లి 
లె 
2 
by 
wy 
ar 
జ 


హణకై మీ 


 ముఖ్యకార్య నిర 
| ముఖ్యకార్య నిర్వ 


కష్ట పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర. 


శ్రీ శుభకృత్‌ 'కాలయోగం' ప్రైమ్‌ ప్రామాణిక సూర్వసిద్దాంత పంచాంగం 279 


స్త, స్వాతి, అనూరాధ, 


కా 
కవ. 


ష్క పుబ్బ, 


న్‌ 


మింట, ఆర్ట, పుష్యమి, ఆ 


అశ్వని | భరణి, 


భాద్ర రేవతి అశ్వని 


పూర్వాః 


ప 
ఫ్ర 


కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ట మూల ఉత్తరాషాఢ ధని 


రోహిణి ఆర్ధ పుష్యమి మఘ పుబ్బ 


ధ మూల పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్వని భరణి 


స్వాతి అనూరా 


wisi 
క్‌ 


ర్వసు ఆశ్లేష పుబ్బ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ట పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట పూ.భాద్ర రేవతి భరణి కృత్తిక 


త్రిక రోహిణి 


స్వాతి అనూరాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్వని కృ 
చిత్ర విశాఖ జ్యేష్ట పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట పూర్వాభాద్ర రేవతి భరణి రోహిణి మృగశిర 


పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి అనూరాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర అశ్వని కృత్తిక మృగశిర ఆర్ట 


ఆకే 


ఉత్తర హస్త 


మృగశిర ఆర్ధ పుష్యమి మఘ 
ఆ 


తి విశాఖ జ్యేష్ట పూర్వాషాఢ శ్రవణం శతభిషం పూర్వాభాద్ర రేవతి భరణి రోహిణి ఆధ్ట పునర్వసు 


హస్త సా 


ష పుబ్బ 


పునర్వ 


మఘ ఉత్తర చిత్ర విశాఖ అనూరాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి 


తి అనూరాధ జ్యేష్ట పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర రేవతి భరణి రోహిణి ఆర పుష్యమి ఆశ్లేష 


త్ర విశాఖ జ్యేష్ట మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వాభాద్ర రేవతి అ 


పుబ్బ హస్త స్వా 


మఘ 


శ్లేష 


వసు ఆ; 
స్వాతి అనూరాధ మూల పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్వని భరణి రోహిణి ఆర్ట్ర పుష్యమి మఘ పుబ్బ 


క మృగశిర పునర 


ృత్తి 


శ్వని కృ 


ఉత్తర చి 


హస్త 


పునర్వ 


విశాఖ జ్యేష్ట పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట పూర్వాభాద్ర రేవతి భరణి రోహిణి మృగశిర 
విశాఖ | అనూరాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర అశ్వని కృత్తిక మృగశిర ఆర్ధ పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి 


అనూ... | జ్యేష్ట పూర్వాషాఢ శ్రవణం శతభిషం పూర్వాభాద్ర రేవతి భరణి రోహిణి ఆర్ధ 


స్త స్వాతి విశాఖ 


సు ఆశ్లేష పుబ్బ హస్త 
పునర్వసు పుష్యమి మఘ ఉత్తర చిత్ర విశాఖ అనూరాధ 


పునర్వ 


గశిర 


త్రిక మృ 


పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర అశ్వని కృ 


మూల ఉత్తరాషాఢ ధనిష్ట 


280 శ్రీ శుభకృత్‌ 'కాలయోగం' (ప్రైమ్‌ ప్రామాణిక సూర్యసిద్ధాంత పంచాంగం 


శ్రీ శుభకృత్‌ 'కాలయోగం' (ప్రైమ్‌ (ప్రామాణిక సూర్యసిద్ధాంత పంచాంగం 281 


హోరా సమయములలో ఆచరించు కార్యములు 


ప్రతిరోజు సూర్యోదయంతో ఆరోజుకు అధిపతైన గ్రహనామంతో ఆనాటి ప్రారంభ హోరా 
మొదలగును. ఆదివారం సూర్యోదయం కాగానే ఆదివారానికి అధిపతైన రవిచే ప్రారంభ హోరా 
'మొదలగును. రవికి చేరువగా శుక్ర, బుధులు వరుసగా ఉండును. గురువు, శుక్రుడు, బుధుడు 
పూర్ణ చంద్రుడు శుభగ్రహాలు కనుక శుభఫలితాలను ఇస్తారు. క్షీణ చంద్రుడు, రవి, కుజ శని 
(గ్రహాలు పాపులు కనుక ప్రతికూల ఫలితాలను ఇచ్చుదురు. 

1 రవి హోరా: అధికారుల దర్శనార్థం, రాజకీయ, ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, వైద్య 
సంప్రధింపులు, క్రయవిక్రయములు, కోర్టు వ్యవహారములు, సాహస కార్యాలు, యుద్ధ 
విద్యాభ్యాసము, సన్మానము, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ముఖ్యచర్చలకు అనుకూలము. 

2 శుక్ర హోరా: సకల శుభాదులకు, నూతన వాహన ప్రారంభాలకు, శుభతాంబూలాదులకు, 
త్రీరయాత్రలు చేయుటకు, సంగీత సాహిత్య నాట్యాభ్యాసములకు, పరిమళ ద్రవ్య, బంగారం 
వెండి, విలాసవస్తువుల కొనుగోలుకు, పెండ్లిచూపులకు, శుభరాజీ ప్రయత్నాలకు శుభకరము. 

8 బుధ హోరా: వ్యాకరణ గణిత శిల్ప వాస్తు జ్యోతిష మంత్ర శాస్త్రాభ్యాసాలు, జాతక 
పరిశీలన, న్యాయ వ్యవహారాల పరిశీలన, సకల (బ్రాతపనులు, వ్యాపార ప్రారంభములు, 
పరిశోధనలకు, సాంకేతిక సలహాలకు, రాయబారములకు శుభకరము. 

4 చంద్ర హోరా: మృష్టాన్న భోజనములకు, సముద్ర ప్రయాణములకు, నూతన వస్తాభరణ 
ధారణకు, దేవతార్చనలకు, స్థలమార్చులకు, జలప్రయాణములకు, వ్యక్తిగత రాజీ (ప్రయత్నాలకు, 
నూతన వంట సామాగ్రి, బియ్యం ముత్యాలు తెల్లని వస్త్రాలు కొనుగోలుకు, జల వ్యాపార 
'ప్రారంభాలకు, వర్ష సమయంలో ఆచరించు ముఖ్య పనులకు, మాతృసేవకు శుభకరము. 

5 శని హోరా: శుభసంబంధ వ్యవహారములకు అనుకూలము కాదు. మినుములు, 
ఇనుము, నువ్వులు, తైలము, యంత్ర పరికరముల కొనుగోలుకు, వ్యాపార ప్రారంభములకు, 
'సేవకవృత్తి ప్రవెశములకు, పరామర్శలకు, వాహన మరమ్మత్తులకు శని హోరా అనుకూలము. 

6గురు హోరా: ఆర్థిక విద్యా వివాహ సంతాన శుభచర్చాదులకు, వాహన గ్రంధ కొనుగోళ్లకు, 
సంస్కృత భాషాధ్యయమునకు, బ్యాంకు లావాదేవీలకు, నూతన వస్రాభరణ ధారణకు, తీర్థయాత్రలకు, 
డోలారోహణం, పండిత న్యాయకోవిద దర్శన సత్మారములకు గురు హోరా అనుకూలము. 

7 కుజ హోరా: ఇది అనుకూలమైన హోరా కాదు. వ్యవసాయ, రియల్‌ ఎస్టేట్‌, ఎలక్టికల్‌, 
అగ్ని సంబంధ కార్యాలు, సాహసకార్యములు, సైన్యములో చేరుటకు, రక్షణ శాఖవారిని 
సంప్రదించుటకు, సేవక వృత్తి ప్రవేశములకు, భూ సేకరణకు, గృహనిర్మాణ భూకొలతలు 
వేయుటకు, శస్త్రచికిత్స నిమిత్తమై వైద్యులతో చర్చించుటకు అనుకూలముగా ఉండును. 


స్వాతి అనూరాధ జ్యేష్ట. 
త్ర విశాఖ జ్యేష్ట మూల 
స్వాతి అనూరాధ మూల పూర్వాషాఢ 


దం నుంచి చిత్ర 2వ పాదం వరకు 


మీనరాశి - చిత్ర కవ పాదం నుంచి విశాఖ కెవ పాదం వరకు 


హస్త 


ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర 


ఉత్తర చి 


హస్త 
స్త 


న అష్టమచంద్ర నక్షత్ర దోష సమయాలు 


స్వాతి అనూరాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం 


స్త సా 


- ఉత్తర 2వ పా, 


శ్లేష మఘ 


స 
తులారాశి - కృత్తిక 2వ పాదం నుంచి మృగశిర 2వ పాదం చివరి వరకు 


త్ర విశాఖ జ్యేష్ట పూర్వాషాఢ (శ్రవణం ధనిష్ట 
వృశ్చికరాశి - మృగశిర 8వ పాదం నుంచి పునర్వసు 8వ పాదం వరకు 


ఉత్తరాభాద్ర అశ్వని కృత్తిక మృగశిర అర్ద పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి అనూరాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతభిషం 


పుష్యమి ఆశ్లేష పుబ్బ 


సు ఆశ్లే 


పునర్వ 
హస్త చి 


జ 
ధనస్సురాశి - పునర్వసు 4వ పాదంతో పాటు పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు 


కుంభరాశి 


ఘ ఉత్తర హ 


జి 


త విశాఖ అనూరాధ మూల 


ష పుబ్బ 


స్వాతి విశాఖ కష్ట పూర్వాషాఢ శ్రవణం శతభిషం పూర్వాభాద్ర 


హస్త 
ఘ ఉత్తర చి 


9 
గ్‌ 
(6) 
er 
A 
శ 
3 
గ్‌ 


ఆక్లే 


నర్వసు 
ప్‌ 


a 
లీ 
(డే. 
# 
లీ 
# 
శ 
g 
fo 
6a 
డా 
a 
yd 
fot 
లి 
o 
ఠి 
ట్ల 
క్ట 
అ] 
kz 
॥ 
ల్లి 
జై 
త్రో 
Ya. 


కలి 
ya 
45 
6 
| 
1 
౮ 
(1. 
న 
vo 
yo 
m3 
క్‌ 
(9 
బీ 
క్ట 
ర 
(i 
సలి! 
17 
శ్‌ 
ల 
; 
9 
శ్‌ 


ప్పటికీ ద్వాదశరాశుల 


, చిత్ర, 
న్న 


న య 


గురు శుక్ర బుధ హోరాలు శుభప్రదం. శు.పంచమి నుంచి బ.దశమి వరకు చంద్రహోరా 
శుభప్రదం. ప్రయాణాలలో హోరా ముఖ్యం. ప్రతికార్యమునకు హోరా వర్తించదు. శుభ 
హోరాలో వర్జ్య, దుర్ముహూర్తాలున్ననూ ఆటంకములు కావని శాస్త్రవచనం. సూర్యోదయ, 
సూర్యాస్తమయాల మార్పులను బట్టి హోరా సమయం మారును. 

సంవత్సరమంతా హోరా సమయం ఒకేలా ఉండదు. ఆదివారం సూర్యోదయం ఉరి. 42, 
సూర్యాస్తమయం సార్‌..30 అనుకుందాం. దినప్రమాణాన్ని 12చే భాగిస్తే 54ని॥లు. పై 
పట్టిక ప్రకారం సూర్యోదయానికి 54నిలు కలిపితే రవి హోరా, మరల 54 ని॥లు కలిపితే 
శుక్రహోరా. ఈవిధంగా హోరల వారీగా సమయాన్ని కలుపుతుంటే సూర్యాస్తమయం 
5.30ని॥లు శనిహోరాతో ముగియును. రాత్రి హోరా కూడా పసైవింధాగనే లెక్కించాలి. 


త్తర, హస్త 
సాధారణ కార్యములకు ఉపయోగించే 9 


, 


క మృగశిర పునర్వసు పుష్యమి మ 


ల 
tea 
స్తా 
Y2 
3 
Foy 
a 
గె 
Gs) 
da 
to 
fe 
లి 
॥ 
స! 
శే 
టో 
ళ్‌ 
"ma 
a 
| 
6? 
3 
a 
a 
టై 
k= 
bh 
8 
ys 
Te 
63 


కత్తి 
మఘ, ఉతర. 


శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్వని భరణి రోహిణి ఆర్ధ పుష్యమి మఘ పుబ్బ 
శ్రవణం ధనిష్ట పూర్వాభాద్ర రేవతి భరణి కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ట పూర్వాషాఢ ఉత్తరాషాఢ 


os 
లి 
fg 
da 
fo 
§ 
2 
G3) 
౫ 
ళం 
Fe 
| 
23) 
(| 
# 
§ 
సాం 
ణి 
§ 
kD) 
& 
wa 
ర 
[నే 


శతభిషం ఉత్తరాభాద్ర అశ్వని కృత్తిక రోహిణి ఆర్ధ పుష్యమి మ 


పూర్వాభాద్ర రేవతి భరణి రోహిణి మృగశిర పు 


శుభతారాబలం ఉ 


మేషరాశి- విశాఖ 4వ పాదం నుంచి జ్యేష్ట నక్షత్ర చివరి వరకు 
వృషభరాశి- మూల నుంచి ఉత్తరాషాఢ 1వ పాదం చివరి వరకు 


అశ్వని 


కర్మాటకరాశి - ధనిష్ట 8వ పాదం నుంచి పూర్వాభాద్ర కివ పాదం వరకు |వుక్రరరాశి - మఘ, పుబ్బలతో పాటు ఉత్తర 1వ పాదం వరకు 


పూ.షా |ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వాభాద్ర రేవతి అశ్వని కృత్తిక మృగశిర 
సింహరాశి - పూర్వాభాద్ర 4వ పాదం నుంచి రేవతి చివరి వరకు 


మిధునరాశి - ఉ.షాఢ 2వ పాదం నుంచి ధనిష్ట 2వ పాదం చివరికి 
కన్యారాశి - అశ్వని, భరణితో పాటు కృత్తిక 1వ పాదం చివరి వరకు 


ఉ.భా. రేవతి భరణి రోహిణి ఆర్ధ పునర 


శతభిషం 


పూ.భా. 


ధనిష్ట, 


మూల 


“య్లార్దాంఖ యాల క్ట రాంంల్లి ey aggre 29 “లయం ny gos 2eogQe sp gos ggg UU 
ORR RERR ‘RRR fog హల POORER ఖా SR GUE gs omg రం 9g Cae 17 "OE రండ 
QOD BO ౧౫2౦8 pg gorges 99 ‘Ce యవి pe chy త056 50g 'య్లర్లీణ ఆఆ ఇయిసొధాధ్యాణ యంధ్లాంయి ౧9g 17 యి 
Somme 7'e fe snoop WOR magyar eh యణ pT gos sGogae sp gos sole uso 
“అణంతిల SRE గణం 'శార్గాంరిలి క౧౧0జై రారా ఇ ఆం యర్హామాల్లుంళి ఇ96 యూరీ ఆఆ ఇబిసాణారాం 
హారం జా ఇం ety gn SHES see | ంల్లణయ IRAE FT థం ౧య్లాంణ ఓ gO Gog 9p go 
ROR UO ROPER క్ల? URED హై geome ue CNSR ge Ge డాలి 02ఇ goog 
NB ౦9౦౯౫౦9౪ RIRRES | ee gam Rp Dog MRR ఓ go giogae 
uogpa UO@ ఇథయయ KEY "OF CREE Ge SHEL sp gorge యిర్షింర్హాంళ్దిల్ల gangs cRNE కయి Re 
oy ఆ థ్లయ్యడాడల్ట అ ఆఆ డిడి ఇం SEYY GU | URS CYS ‘ag segs ‘gongg “gegen 
OR Gans gos ggg goggee use fe G0 “eye (de ssp) 8efloe peg ఇయం 
CRIED ఇ FREE లయం ైదైత్తు? UES (52౦ ఆత Cog Qos) SRR CIR) SORCERY RE 
“రాణ OQIROR రంల SSREYY SPICE 'యంయ్లింంణంలు CHU os ggagsoe oegehe Gare ‘agg pene 
CY CRAG GRR యై OST URS CSRS CSAS | 'gogg SPH ౮2 go AEA Ges ‘prUNROgE goes 
ఆం nga sg 06 89 ఆం Rese use gs seo యా aR) gases CRE 'ల్లాంక్ధింణ యంగ oie ధవ Cpe 
sig ons Suge ‘menses ఆధి fe ce he డెల్ల soles hong nme Frese “యఖ్లయ్యాణంద్రిదైల 
౧౫ అజ్యాంరయ్లా తరణి య్లాాతయంంత్తి 'ర్వాంయ్గంంల్లగిల్ల ౧5౦% ల్లంల్లంంధస్తింకారై. ఇాబరారండ అంప్‌ ఆ రబా 
Cag gt (అ fg 72 శ్యాం) Wg Cee Vo Uggs “ధరల UIP HOD Cg CARR 
'యరాంల ఉంణగిణి రాయి జయా కారాగార 0229 రాంర్లార్థింఆంధ్లక్‌ం ఇం ౧g 
# (య agg ‘Gu శ్యాం ARPT? Gu Gag Pre 9G ఉంటె ల్లుల్ల -ర్హాల్లల్లారండై Hoes see gees 


అ | రద "ఇల్లంఆ ౧49 ఆంధ్ర జయింబంంణరిల యయ్యాయైణ చంకా డా 
cre 5006 ౫282౯ 


గం 


‘2 


ఖ్ల 


భకృత్‌ 'కాలయోగం' (ప్రైమ్‌ (ప్రామాణిక సూర్యసిద్దాంత పంచాంగం 288 


9g ఇయాం/9ల202 ర్ల ఖండైయాయం రాత 0౧ల్విక్తల్లందై రాగల 
PE PRES GRRE RRS Raggy Re oges 


S| Aa 5 రండో డై రడ పత శో 
యగ SEE SHARIR ఛ్‌ 3 
TOSI SEI 
“sg ggg ESD Ea 

Eo 5 ౪| wo =p నిటి లోరీ రి dg, 3 
= 7౬|| శప 269 ఇంజ “0 BPE లి ఇ 2వ ం 
5 dc వ Om PEG 5d 
స్‌ b oi 5| ww a CIR der Se po 
క్రి గ్గ చ se 4 శీ కొం స్ట 0 Dav 
4||: స ల. కరం లిన 

|| ry 10 rend. Ad Bg HH DR 

శ గ్‌. త్త Bp ™ 9 3 
ఘా జ్ర baRsh 
గ్త్‌ ళ్‌ చ ఫశత్రళాతి 2 Bb శస భత పటి శప 
3|| స్త. 
సం |e Ass tad 2 గ చచ తొక్‌ ఫి ఇల ంంప మ్ల 
౧ ® యా ఏపి అవ కళకు చి న విష అఆ Pood 
అ Belg ds RIGA HRT 
Hl | rc tassel tegcirreastg 
ta (| ROR] bo 9 
Un |e Wi side AaB tg 
a| 3 కిక్‌ | ఇక | తక వక 39 | ౭౩ [49 
గ్‌ 09 32 జినే వెన కనే కవే! కవ! తక |e 
> |e 3 న్స సప ఎస మా న MDa igo | 
b | 1, సత ఎకో వక! కక! కభ| కథ బత lip 
జ 3 b 1 + Fm gfe 
al | Wi. oo bea ho ph of |s2B 
all> JD తి ఎ. స్త స్‌ 9 స్ట్‌ చ్లా] a3 
త hag 1 35 95 pdb 53 9b |B 
SEA BB Sse ల by 4 Bi సం 
ఖై 2 శ్రీ క. a BA న ట్టి క్ల “5 

వ 43 sgh ౪ క ని (3 శ్రీ క్‌ 

క్‌ సై rh a 2 టా Is 


బై (౧9 8 ౧9 § రాలటం ఆరా 
౧08 22992 రాణథాం ez/IT | ఉండగ] | TI] whe gage 
ఇ) ఇంధ్లల్యద్త శ్యాం 8| శ్యాం 8| రాల) కం కరేణ 
(శారి 8 (శారి § (క) లంజ క్ఞడేణ 
ope ంబై Sey 
© Z/IT| శ్యాం T/T రాకాఖం్ధై ఇం్ధణయిణ 
(శ్యాం 8 | శ్యాం 8 అగల్లయై eee 
౧౧శ్చాం 8 ౧9g రారండ్లయ ఆరణి 
eg BIT] mo TIT కియా eggs 
శం GIT] శాం G/T 
శ్యాం ౭౧1, 9 T/T 
శ్యాం, 9 క! 
9 G/I1| 9 డగ] 
ఉండ, శ్యాం G/IT 
eg B/IT| శ్యం 6/11 
9 TTI] శం G/T 
శం గ్ర] 


శ్యండ[ | శ్యాం 6/1] 


m9 BIT | శ్యాంర్త్శ)| భారా ge 
9 /I1 | శ్యాం 3/IT | 9౮|| Bee ge 
శ్యాం B/IT | శ్యాం Z/IT తియ ఇడిఐ 
శ్యాం B/IT | శ్యాం 2/11 lode more Regan 
eT | శ్యాం g/t | hedge gee 


తడు 'థాయ్యంంథిరిడ్లా యాతి ఇఇ రాద శ్యాం 
CEER® S| ype weg geht ge see ఎ కదల ధరణ “బద 
CNR gYogYog| ‘ge qe noses agg gos nee యాలి (౧9 


శ్యాం T/IT 
౧9 01 


శ్యాం 7/11 
neg 01 


శ్యాం 2/11 


ogee | 9 ఉం శ్యాం T/IT | couse Fee కల్లం రాయా sag Cay sae gon “ర్లాం్రియ్నాలి gegen 
ogee | 9 B/IT | 9 T/T వ 

ose | అత్యం 07 | శ్యాం 01 ఆ9క౧ర్లో యం్యదాల్దంభి 9ణయ్లాజరైరం్లా లంధ్లాణంంక 2రైఇం “థార్గాంం 
ogee | (శ్యాం 01 meg 0౩ అంంఠయాస్తియిలలై... | యాషతైల 2 ర్వరల్ల ంఖ్లంరంంపై శ్యాంల్లల్లంటైణ ele యా NN 
శ్యాం GIT | wes 01 | శ్యాం 01 (ఐటి గణ ఇం |'‘FRe CRS FERS SORE PORE య్లాయ్లారుర్లాల “Rms 


ERR ల్ఞజైంం్రాల్లింట్ల gos $y ధారషపైంధటుత్తాల యయా 
"ఇం ౫౧౭ గల్ల కష్‌ ఆ ఆ 

“య్లర్లీణ ఆఅ అకడ ాలి యం ఇతడ Goes 07 SER 
ఫై ‘oes 08 SER 29% 209 26069 షౌ 2 ne 
gee రఖర్హాంఖ 

ge 7 ఇ lessee 7 goes geese 


a 


bs sleecogge 5% fe (అ NOR అణ Rene 


9 T/IT | eg 01 | శ్యాం 01 
egg | శ్యాం 01 | శ్యాం 07 
neg g | శ్యాం 01 | శ్యాం 01 డక 


గే ఇం్జాయం | స్థ అయాం] కాండం లాయి Gog 


(ఆరూ అంగం దారో ఇం ౧ం్లాకాలంటా అరం) 


(ఇత) ల్లెంకై క్ఞలెం 
లిం 


284 శీ శుభకృత్‌ 'కాలయోగం' (ప్రైమ్‌ ప్రామాణిక సూర్యసిద్దాంత పంచాంగం 


286 శ్రీ శుభకృత్‌ 'కాలయోగం' ప్రైమ్‌ (ప్రామాణిక సూర్యసిద్దాంత పంచాంగం 


త్రిజ్యేష్ట, జ్యేష్టా చతుష్టయం, జ్యేష్టా పంచకములు 
జ్యేష్ణులనగా తొలిచూలు పిల్లలని అర్ధము. వధువు కంటే, వరుని కంటే ముందు ఒకరు లేక 
చాలామంది జన్మించి మరణించినచో ఆ మరణించిన వారిలో ప్రధములే జ్యేష్టులగుదురు. జీవించి 
ఉన్న వారిననుసరించి జ్యేష్టా నిర్ణయములు చేయరాదు. జన్మ క్రమం విడిచి స్త్రీ పురుషులలో జ్యేష్టా 
నిర్ణయము శాస్త్ర విరుద్ధము. జీవించి ఉన్ననూ, మరణించిననూ ప్రధమ గర్భమే జ్యేష్ణులని భావము. 
1. వధూవరులిరువురూ జ్యేష్టులై జ్యేష్టమాసములో వివాహం చేయటాన్ని త్రిజ్వేష్ట అంటారు. 2. 
వధూవరులలో ఒకరు జ్యేష్టులై, వారిలో ఒకరిది జ్యేష్టా నక్షత్రమై, జ్యేష్టంలో వివాహం త్రిజ్యేష్టే 3. 
వధూవరులిరువురూ జ్వేష్టులు కాకున్ననూ, ఇరువురూ జ్యేష్టమాసంలో జన్మించి, జ్యేష్టమాసంలో వివాహం 
కూడా ట్రిజ్యేష్టే 4. వధూవరులిరువురూ జ్యేష్టులుగాకున్ననూ వారి జన్మనక్షత్రాలు జ్యేష్టలై జ్యేష్టమాసంలో 
వివాహం త్రిజ్యష్టయే. 5. వధూవరిలురువురునూ జ్యేష్టులై వారిలో ఒకరిది జ్యేష్టానక్షత్రమై జ్వేష్టమాసంలో 
వివాహము జ్యేష్టా చతుష్టయమగును. 6. వధూవరులిరువురూ జ్యేష్ణులై ఇరువురి నక్షత్రములు జ్యేస్టలై 
జ్యేష్టమాసంలో జరిగే వివాహాన్ని జ్యేష్టా పంచకమందురు. వివాహాలలో ఇవి నిషిద్ధము, i 


అభ్యంగన స్నానము చేయవలసిన, చేయకూడని రోజులు 


సూర్యసంక్రమణ, మాసశివరాత్రి రోజులలో, రాత్రి సమయాలలో, పితృకార్యములు ఆచరించే 
రోజులలో, ముఖ్య ప్రయాణ దినములందు, వ్రతదీక్షలు చేపట్టే రోజులందు, పాడ్యమి షష్టి అష్టమి 
ద్వాదశి చతుర్దశి పూర్ణిమ అమావాస్య తిధులందు, అశ్వని ఆర స్వాతి జ్యేష్ట (శ్రవణానక్షత రోజులలో, 
మంగళ గురువారాలలో, కృష్ణాష్టమి పర్వదినాన తలంటుకుని అభ్యంగనస్నానం చేయుట నిషిద్దము. 

వివాహాది శుభకార్యాలందు, సంక్రాంతి ముందురోజైన భోగి నాడు, కర్మాటిక సంక్రమణ మరుసాడు, 
ఉగాది, నరకచతుర్దశి స్వాతి నక్షత్రమందు, జాతాశౌచ మృతాశౌచ నివృత్తి రోజులలో, క్షురకర్మ 
అనంతరం అభ్యంగన స్నానాచరణ తప్పనిసరని శాస్త్రనిర్దేశము. ధనకాముకులగు వారు శుక్రవారం 
మధ్యాహ్నం తదుపరి అభ్యంగన స్నానము ఆచరించినచో విశేష శుభప్రదమని భావము. 

తిధి నక్షత్ర లగ్న సంధులలో దోష సమయములు 

తిధులలో అమావాస్యకు శుక్ల పాడ్యమికి మధ్యలోను, పంచమి షష్టి మధ్యలోను, దశమి ఏకాదశి 
మధ్యలోను అలాగే నక్షత్రాలలో రేవతి అశ్వనులకు మధ్య, ఆశ్లేష మఘ మధ్యన, జ్యేష్ట మూల 
మధ్యన 4 ఘడియల కాలము నక్షత సంధి దోషముండును. 4 ఘడియలు అనగా 1గంట 36నిముషాలు 
సంధి దోషముండును. అనగా అమావాస్య పంచమి దశమి రేవతి ఆశ్లేష జ్యేష్ట నక్షత్రాలకు అంత్యములో 
48 నిముషాలు సంధిదోషముగా విసర్జించాలి. అలాగే శుక్ల పాడ్యమి షష్టి ఏకాదశి అశ్వని మఘ 
మూల నక్షత్రములకు కూడా ప్రారంభంలో 48 నిముషాలు సంధి దోషముగా వర్ణించాలి. 

అలాగే మీన మేష లగ్నాలకు నడుమ, కర్మాటక సింహ లగ్నాలకు మధ్యన, వృశ్చిక ధనుర్లగ్నములకు 
మధ్యన 24 నిముషాలు లగ్న సంధి దోషముందును. విశ్లేషిస్తే... మీన కర్మాటక వృశ్చిక లగ్నాలకు 
చివరలో 12 నిముషాలు, మేష సింహ, ధనుర్లూలకు ప్రారంభంలో 12 నిముషాలు విసర్షించవలయును. 
కనుక పైన చెప్పిన సంధి దోషాలలో శుభకర కార్యాలను నిర్వహించుట శుభప్రదం కాదు, 

చవితి, అష్టమి, నవమి... దోషములా ? 

పక్షధిద్రములుగా పిలవబడే చవితీషష్టి అష్టమి నవమి ద్వాదశి చతుర్ధశి తిధులనగానే భయపడతారు. 
ఈ తిధులలో శుభ కార్యములు ఆచరించరాదని విశ్వసిస్తుంటారు. ఇది పొరపాటు. గ్రహబలాబలాలను 
గ్రహించిన తదుపరే పంచాంగాలలో పండితులు ముహూర్తములను నిర్ణయిస్తారు. 

చవితి ప్రారంభమైన 10 గంటల తదుపరి, షష్టి ప్రారంభమైన 2 గంటల తదుపరి, అష్టమి 
ద్వాదశి తిధులు ప్రారంభమైన 5గం॥ 36నిముషాల తదుపరి, నవమి చతుర్దశి తిధులు ప్రారంభమైన 
శగం॥ 24నిముషాల తదుపరి శుభప్రద సమయమని శాస్త్ర నిర్దేశము. ఈ సమయానికి ముందున్న 
సమయము దోషమని భావం కాదు. శుభగ్రహాలైన గురువు, శుక్రుడు, బుధగ్రహ సంచార బలాబలాలచే 
దోషాలు ఉండవని శాస్త్ర నిర్దేశము. 


ఓ 


శ్రీ శుభకృత్‌ 'కాలయోగం' ప్రైమ్‌ ప్రామాణిక సూర్యసిద్ధాంత పంచాంగం 287 
ద్వాదశ సంక్రమణ పుణ్యకాల వివరణ 

జగద్రక్షకుదైన త్రీ సూర్యభగవానుడు రాశియందు ప్రవేశించే సమయమును సంక్రమణం అని 
అందురు. ఈ సంక్రమణం ఒక్కోరాశిలో ఒక్కోపేరుతో పిలవబడుతూ, ఆ సంక్రమణ సమయానికి 
పూర్వము కొన్ని ఘడియలు, తదుపరి కొన్ని ఘడియలు పుణ్యకాలమని శాస్త్ర నిర్దేశము. 

ఒక ఘడియ అనగా 24 నిముషాలు. 1. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే సమయాన్ని 'విషువము” 
అంటారు. సంక్రమణానికి పూర్వాపరాలు రెండింటిలోను 10 ఘడియలు పుణ్యకాలము. 2. వృషభ 
రాశి ప్రవేశాన్ని 'హరిపదము” అంటారు. పూర్వము 16 ఘడియలు పుణ్యకాలము. 8. మిధునరాశి 
ప్రవేశాన్ని 'షడశీతి అంటారు. ఇది పరములో 16 ఘడియలు పుణ్యకాలము. 4. కర్కాటకరాశి 
ప్రవేశాన్ని 'అయనమని' పిలుచుదురు. పూర్వములో 80 ఘడియలు పుణ్యకాలము. 5. సింహరాశి 
ప్రవేశాన్ని 'హరిపదము' అంటారు. పూర్వములో 16 ఘడియలు పుణ్యకాలము. 6. కన్యారాశి ప్రవేశాన్ని 
“షడశీతి” అందురు. పూర్వాపరాలు రెండింటిలోను 16 ఘడియలు పుణ్యకాలము. 

7. తులారాశి ప్రవేశాన్ని 'విషువము' అంటారు. పూర్వాపరాలు రెండింటిలోను 10 ఘడియలు 
పుణ్యకాలము. 8. వృశ్చిక ప్రవేశాన్ని 'హరిపదము' అంటారు. పూర్వము 16 ఘడియలు పుణ్యకాలము, 
9. ధనూరాశి ప్రవేశాన్ని 'షడశీతి' అందురు. పరములో మాత్రమే 16 ఘడియలు పుణ్యకాలము. 10. 
మకరరాశి ప్రవేశాన్ని 'అయనము' అంటారు. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. పరములో 
మాత్రమే 40 ఘడియలు పుణ్యకాలము. 11. కుంభరాశి ప్రవేశాన్ని 'హరిపదిమందురు. పూర్వములో 
16 ఘడియలు పుణ్యకాలం. 12. మీనరాశి ప్రవేశాన్ని 'షడళీతి' అందురు. పరములో 16 ఘడియలు 
పుణ్యకాలం. ఈ సంక్రమణ పుణ్యకాల సమయాలలో పితృదేవతల తృప్తి పరిచి వారి ఆశీస్సులను 
పొందుటకై తర్పణ, పిండప్రదానాదులు ఆచరించాలి. 

వివాహాలలో ఏక నక్షత్ర నిర్ణయము 

అశ్వని కృత్తిక రోహిణి మృగశిర ఆర్జ పునర్వసు పుష్యమి మఘ పుబ్బ ఉత్తర హస్త చిత్ర విశాఖ 
అనూరాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రములు స్త్రీ, పురుషులకు 
ఒక్షటైనచో వివాహాలలో శుభప్రదమే. పైన తెల్పిన కృత్తిక మృగశిర పునర్వసు ఉత్తర చిత్ర విశాఖ ఉత్త 
రాషాఢ నక్షత్రాలు రెండు రాశులకు సంబంధించినవే. ఈ రెండు రాశుల సంబంధం గల నక్షత్రముల 
యందు స్తీ పురుషులు జన్మించినప్పుడు, వారిలో మొదటిది పురుషరాశి, తరువాత స్త్రీరాశి అయినచో 
మహా శుభప్రదమే. అలాకాక మొదటిది స్రీరాశిగాను, తర్వాతది పురుషరాశైనచో మధ్యమ ప్రదమే 
కానీ దోషము కాదు. వివాహ నిర్ణయాలలో నక్షత్ర నిర్ణయాలే కాక ఇతర గ్రహ సంచార స్థితిగతు 
లన్నింటినీ విశ్లేషణ చేసి నిర్ణయించుకొనాలి. 

సైడీరియల్‌ టైమ్‌ అంటే ఏమిటి? 

భూమి తన చుట్టు తాను తిరగుటకై ఓరోజు పట్టును. భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం 
స్థిరంగా ఉండక మార్చు జరుగుతూ ఉండును. సంవత్సరం మొత్తమునకు సరాసరిన 24 గంటలు ఉ 
ండును, దీనినే సరాసరి సౌరదినము అని వ్యవహరించుడురు. కానీ భూమి తన ఇరుసు మీద తిరగటానికి 
పట్టేకాలము ఖచ్చితంగా 28 గంటల 56 నిముషాలు ఉండును. దీనినే నాక్షత్రిక దినమని వ్యవహరిస్తారు. 
నక్షత్రాలలో పోల్చుకుంటే భూమి తన చుట్టూ తాను తిరగటానికి పట్టే సమయమే ఈ నాక్షత్రిక కాలము. 

ఉదాహరణకు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు, ఒక స్థానంలో 
నక్షత్రాన్ని చూశామనుకుంటే.. తర్వాత రోజున ఆ నక్షత్రాన్ని చూడటానికి 22గం|56 నిముషాలు 
పడుతుంది. ఆ సమయానికి సూర్యుడు నడినెత్తి మీదకి రాడు. నక్షత్రాదులతో పోల్చిచూస్తే భూమి ఒక 
చుట్టు చుట్టినట్లే సూర్యునితో పోలిస్తే ఒక చుట్టు పూర్తి కాదు. సూర్యుడు నడినెత్తి మీదకి రావటానికి 
అధికంగా 4 నిముషాలు పట్టును. నక్షత్రదినం కంటే ఈ సౌరదినం 4 నిముషాలు పెద్దదని తెలియును. 
ఈ విధంగా జన్మసమయాన్ని నక్షత సమయంలో సరిచేసినప్పుడు దానిని సైడీరియల్‌ టైమ్‌గా 
వ్యవహరిస్తారు. దీనిద్వారా లగ్న నిర్ణయం ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. 


288 శ్రీ ల కాయో సర వ. 'నామాతేక సూర్యను త పంచాంగం 


తిం 
(6.5.5) 


(న్యూయార్క్‌ పంచాంగము | 


న్యూయార్క్‌ పంచాంగము, న్యూయార్క్‌కు మాత్రమే కాక ౯ 

న్యూయార్క్‌ టైమ్‌జోన్‌లో ఉండే గ 
క్రింది నగరాలకు కూడా వర్తించును. 

... న్యూయార్క్‌ అట్లాంటా, డెట్రాయిట్‌, ' వాషింగ్టన్‌ డి.సి 

=| బోస్టన్‌, జెర్సీసిటీ, కేంబ్రిడ్జ్‌, మాంచెస్టర్‌, మేరీల్యాండ్‌ సిటీ, 

క్ట రోచెస్టర్‌, నాష్‌విల్లే, లూయీస్‌విల్లే, ఫిలడెల్ఫియా, వ్‌ |» 

| ఫ్రాంక్‌ఫర్ట్‌, క్లీన్‌ల్యాండ్‌, రిచ్‌మండ్‌ (వర్జీనియా), పీటర్స్‌బర్గ్‌ || 

[| (వర్జీనియా), జాక్సన్‌విల్లే (ఫ్లోరిడా), కోలంబస్‌ (ఒహాయో) | 

కన్యూయార్మ్‌కు ఇచ్చిన శుభ సమయాలకు అది అంత్యాలలో | a 

| 12 నిముషాలు తగ్గించినచో పైన పేర్కొన్న నగరాలకు 5 


శుభ సమయాలుగా వినియోగించుకోవచ్చును. 
| కాలిఫోర్న్షియ్మాటెమ్‌జోన్‌ | 


అ! లాస్‌ఏంజిల్స్‌, శాన్‌ఫ్రాన్సిస్‌కో, ఓక్‌ల్యాండ్‌, సియాటెల్‌, 
" లాస్‌వేగాస్‌, వర్జీనియా సిటీ (నెవడా), ఒరెగాన్‌ సిటీ, లో 
= శాన్‌జోస్‌, శాన్‌డీగో, స్ప్రింగ్‌ఫీల్డ్‌ (ఒరెగాన్‌), పోర్ట్‌ల్యాండ్‌ క 
' పైన పేర్కొన్న కాలిఫోర్నియా టైమ్‌జోన్‌లో ఉన్న నగరాలకు || 
తిధి, నక్షత్రాల సమయాలకై, 
న్యూయార్క్‌ పంచాంగ సమయాలలో 
మూడు గంటలు తగ్గించుకొనేది. 


